రాఘవరెడ్డి రచనలు 


(సావిత్రి, రతివిలాపము, గోపికావల్లభా, పరిదేవనము) 


గార్లపాటి రాఘవరెడ్డి 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 48 


రాఘవరెడ్డి రచనలు 


(సావిత్రి, రతివిలాపము, గోపికావల్లభా, పరిదేవనము) 


తాలి ముద్రణ  : సచ్చిదానందాశ్రమం, హనుమకొండ -1963 


తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రణ : ఏప్రిల్‌ 2019 


ప్రతులు : 1000 
వెల : రూ. 80/- 
ముద్రణ : 


ముద్రణ : చరిత ఇం(పైషన్స్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ మరియు ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్ర భారతి 
హైదరాబాదు - 500 004. 
ఫోన్‌ : 040-29703142 


జ్ఞాన భూమిక 


ఆధునిక తెలుగు కవిత్వంలో సంప్రదాయ కావ్య, మహాకావ్య 
రచన (క్రమంగా తగ్గి ఖండకావ్య, లఘు కావ్యాల రచన పెరిగింది. 
పద్యరచనను పాటిస్తూ పౌరాణిక కథా సన్నివేశాలు లేదా పాత్రలు 
వస్తువులుగా స్వీకరించి ఎందరో రచనలు చేశారు. శతక సంప్రదాయం 
కొనసాగుతూనే ఉంది. ఈ రెండు అంశాలలో గార్లపాటి రాఘవరెడ్డి 
ఉదాత్త, ఉన్నత స్థాయిగల రచనలు చేశాడు. 1940-50 ల ప్రాంతంలో 
పరిదేవనం, అదే క్రమంలో గోవికావల్లభా! శతకాలు రాశాడు. 
ఈ రెండింటిలో సంబోధనలు కృష్ణుని సంబోధించేవిగా ఉన్నాయి. అయితే 
కృష్ణుని రూపురేఖలు, లీలా విలాసాలు అక్కడక్కడా స్పృశించినా ప్రధానంగా 
పరమాత్మ నిర్గుణ తత్వాన్ని ప్రకటించాడు. పద్యాలు ధారా శుద్ధి గలిగి, 
వాడుక పదాలు, సామెతలు, జాతీయాలు కలగలిసి సరళంగా సుబోధకంగా 
ఉన్నాయి. 

సావిత్రి, రతివిలాపం పురాణకథా సన్నివేశాలచిత్రీకరణలు. కథలు 
పాతవే అయినా రెండింటిలోను దాంపత్య ధర్మాన్ని గురించి సాధారణ 
ప్రీల మనోభావాలను వ్యక్తం చేశాడు. 

తాత్విక జ్ఞాన భూమికలున్న రాఘవరెడ్డి పద్య కవిత్వంలో 
జీవయాత్ర, సామాజిక స్పృహ, వైయక్తికం నుండి సమష్టి వరకు గల మానవ 
వేదన అంతస్తోతస్సులుగా ప్రవహిస్తాయి. ఈ రచనలను పలువురు 
మహాకవులు, పండితులు (ప్రశంసించారు. 


గార్లపాటి రాఘవరెడ్డిని సుప్రసిద్ధ ప్రజాకవి కాళోజి నారాయణరావు 
కవిత్వ గురువుగా గౌరవించాడు. ఈ కవి పద్యాలు విని విశ్వనాథకూడా 
పరవశించి అభినందించాడు. 


తెలంగాణ కావ్య రచనా వైభవం తెలిపే ఈ నంపుటిని 
ఈ తరానికి అందించాలని సాహిత్య అకాడమి ప్రచురణగా వెలువరిస్తున్నది. 


హైద్రాబాద్‌, 


04.04.2019 తెలంగాణ సాహిత్య అకాడమి 


రాఘవరెడ్డి రచనలు 


విజ్ఞప్తి - ఇటికాల మధుసూదనరావు 
- _ దేవులపల్లి దామోదరరావు 
భూమిక - సుప్రసన్నాచార్యులు 
పరిదేవనము - పాములపర్తి సదాశివరావుగారి “పీరికి 
కృతజ్ఞత - గార్లపాటి రాఘవరెడ్డి 
1. సావిత్రి 
2. రతి విలాపము 


3. గోపికావల్లభా 


4. పరిదేవనము 


కవిపరిచయం 


రాఘవరెడ్డి రచనలు 


విజపి 
అలాని 


గురుతుల్యులు శ్రీ గార్లపాటి రాఘవరెడ్డిగారికి వారి షష్టిపూర్తి 
సందర్భమును పురస్మరించుకొని సన్మానించవలెనని స్థానిక ప్రముఖులు 
శ్రీయుతులు కాళోజి రామేశ్వరరావు, భండారు చంద్రమౌళీశ్వరరావు, 
చెరుకు కాంతయ్య మున్నగువారికి సంకల్పము కలుగుట అపూర్వ 
విశేషముగా భావించబడినది. ఈ విషయమును కార్యరూపములో 
పెట్టుటకు 1961 జనవరి నెలలో పుర ప్రముఖుల సమావేశము 
శ్రీ ఇటికాల మధుసూదన్‌ రావు ఎమ్‌.పి. గారి ఇంటిలో జరిగినది. 
అందు అనేకులు అత్యుత్సాహముతో పాల్గొనిరి. కనీసము వేయిన్నూట 
పదహార్లు రొక్మము సమర్పించుటకు తీర్మానించబడి, నిధి సేకరణకు 
పలువురు తమ తమ బాధ్యతలను పంచుకొనిరి. సన్మాన సమితి 
డా! టి. యస్‌ ముర్తిగారు అధ్యక్షులుగనూ, మే మిరువురము 
కార్యదర్భులుగనూ, ప్రముఖులనేకులు సభ్యులుగనూ ఎన్నుకొనబడినది. 


విజ్ఞప్తి చేసినదే తడవుగా స్థానిక ప్రముఖులనేకులును, ఆహ్వాన 
సంఘ సభ్యులును, తోటి మిత్రులును, ఉపాధ్యాయ లోకమును కదిలినది. 
ఉపాధ్యాయ సోదరుల సహకారముతో నిధి సేకరణ కార్యభారములో 
ఎంతో శ్రద్ధ తీసికొని మాకు తోడ్పడినారు. వీరు చూపిన ఉత్సాహము 
సన్మానసభ విజయవంతమునకు కారణమనిన అతిశయోక్తి కాదు- 


ది. 22 జులై 1962 దివసము వరంగల్లుకు మహా పర్వదినము. 
మట్టెవాడ ప్రభుత్వ హైస్కూలు భవనము సాయంకాలము 4 గంటల 
నుండి కిట కిటలాడి పోయినది. ఒకవంక వందలాది పురప్రముఖులు 


రాఘవరెడ్డి రచనలు 


మరొక వంక ఆహ్వాన సమితి సభ్యులు. ఒక ప్రక్క్మనంతా వరంగల్లు 
ఉపాధ్యాయలోకము. డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, అధికార 
అనధికార్లు హాలులో కూర్చొను స్థలం సరిపోక ఆరుబైట జనసందోహము 
క్రిక్కిరిసి పోయారు. ఆ మహాసభకు బహుభాషాప్రవీణులును, సాహిత్య 
రత్నయైన గౌ॥ శ్రీ పి.వి. నరసింహారావుగారు అధ్యక్షత వహించారు. 
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, చలమచర్ల, రామరాజు మున్నగు పండిత 
ప్రకాండులచే సభ శోభాయమానమైనది. 


ఈ మహాసభలో పూజ్యులు శ్రీ రాఘవరెడ్డి గారు రు. 1400-00 
లు నగదు. కాళ్ళీరు శాలువ, సరస్వతీ విగ్రహం, షీల్లుతో సన్మానించబడిరి. 
శ్రీ రెడ్డిగారిని ప్రస్తుతిస్తూ కవులు కవన మల్లారు. గాయకులు పాడారు. 
వక్తలు ప్రశంసించారు. సన్మాన సమితి అధ్యక్షులు స్వాగత వచనాలు 
పలికారు. సన్మాన పత్రము సమర్పించారు. ఆ విజయోత్సవంలో ప్రజల 
మనస్సులు ఆనందాబ్ధినోలలాడినవి. 


చివరకొక్క మాట చెప్పకుండా ముగించలేము- సన్మానసభ ఇంత 
విజయవంతమునకు కారకులైనవారు ఎందరో మహానుభావులు కలరు. 
వారందరికీ సన్మాన సమితి పక్షమున మా అనేకాభినందనలు. 
ముఖ్యముగా శ్రీ కాళోజి రామేశ్వరరావుగారి అవిశ్రాంత కృషి ఈ 
సందర్భములో ఎంతో పేర్కొన దగినదని ఒక్కమాటలో చెప్పకుండా 
వుండలేము. 


భవదీయులు, 
ఇటికాల మధుసూదనరావు, 
దేవులపల్లి దామోదరరావు, 
సన్మాన సమితి కార్యదర్శులు. 


రాఘవరెడ్డి రచనలు 


భూమిక 


ఇది శ్రీ గార్లపాటి రాఘవరెడ్డిగారి కొన్ని కావ్యముల సంపుటి. ఇది వారి 
పూర్తి తరువాత ప్రచురింపబడుచున్నది. దీనికి కారణము రెడ్డి గారి ప్రవృత్తి. 


“కావ్యమ్‌యశసే2ర్ధకృతే-” అన్న దానిపై రెడ్డిగారికి నమ్మకము లేదు. 
జీవితములో కొన్ని కొన్ని వేళలయందు కలిగిన బాధలు ఈ కావ్యములకు 
ఉద్బోధకములైనవి. అందువలన వాని ప్రచురణ మన్నది వారాలోచింప లేదు. 
పదునారేండ్లకు పూర్వము శ్రీయుతులు పాములపర్తి వేంకట నరసింహారావు, 
సదాశివరావు గారలు వారికి తెలియకుండ వారి పరిదేవనము నచ్చొత్తించిరి. 
దాని నూరో, ఇన్నూరో ప్రతులు నాడే అయిపోయినవి. రెడ్డి గారు తనను 
సామాన్య మానవునికన్న అధికముగా భావించలేదు. అందువలననే కవిగా వారి 
వ్యక్తిత్వమునకు ప్రకాప్తి కలుగలేదు. 


ఆయన రచనలతో ఓరుగల్లులోని కొలది మంది రచయితలకు మాత్రమే 
పరిచయము కలదు. ఓరుగల్లులో ఆయన రచనలను విన్నవారికి మాత్రమే 
తెలిసిన ఆయన కవితాత్మకన్న ఉజ్జ్వలమైన ఆ వ్యక్తిత్వము పరిచయ పరిధిలోనున్న 
వారందరిని ప్రభావితులను చేసినది. అందువలననే ఆయనకు ఓరుగల్లులో 
“గురు వని పేరు. ఈ గురు శబ్దము పాఠములు చెప్పుటచేత వచ్చినది కాదు. 
తనకు తాను తగిలించుకొన్నది కాదు. ఆయన దగ్గరికి పోయినవారినెల్ల 
వినములచేసెడి ఆయన వ్యక్తిత్వము వలన ఈ పేరు కలిగినది. 


నా కప్పుడు పదునాల్లేండ్లు. నాడు నేను 'శూన్యోపనిషత్తు అని వ్రాసితిని. 
అది నా ప్రాథమిక రచనలలో నొకటి. దానిలో నేమియులేదని ఇప్పుడు నాకు 


రాఘవరెడ్డి రచనలు 7 


తెలియును. కాని నాడు నా రచన విని దానిలోని కొన్ని అల్పములైన 
చమత్మారములను మెచ్చి కొన్నిచోట్ల మంచి పలుకులను చేర్చి నన్ను కూడ 
కవినని యనుకొనునట్లు చేసినారు. ఆ రచన నేను మరచిపోయినాను. వారు 
మాత్రము మరచిపోలేదు. మొన్న మొన్న వారు మరల దానిని గూర్చి ప్రస్తావించిరి. 


ఇట్టివి అనేకానుభవములు. ఈ యూరిలో కవులన్నవారికెల్లను ఇట్టి 
యనుభవములు పెక్కులు. మాలోమేము ఎన్నియో గుడుసుళ్ళు వోవుచుందుము. 
కాని ఆయనవద్ద అందరమును ఒక్కటికావలసినదే. “సద్య :పరనిర్భతయే” అన్నది 
ఆయన కవితా సూత్రము. ఒక మార్గమునకు, ఒక భావమునకు, ఒక అభివ్యక్తికి 
ఆయన అమ్ముడువోలేదు. అందువలన ఆయన ఇంతమందికి గురువయినాడు. 


రాఘవరెడ్డిగారు కొన్ని పద్యములే కాదు. పాటలు వ్రాసిరి. కథలు వ్రాసిరి, 
కొన్ని వ్యాసములుకూడ వ్రాసిరి. ఆయన యే రచన చూచినను దానియందు 
ఆయన వ్యక్తిత్వము మాదృశులకు గోచరించును. ముఖ్యముగా పరిదేవనము, 
రతివిలాపము చదివినప్పుడు నాకాయన గద్గదకంఠము, వార్థక్యముచేత పండిన 
జీవితానుభవము స్ఫురింప జేసెడి మోమును. ఏదియు నంటీయంటని విరాగికి 
సహజమైన మందహాసమును స్ఫురించును. ఈ నిరీహ్రవృత్తిచేతనే ఆయన 
కొద్ది రచనలుకూడ ప్రాకృతికావరణము నుండి వెడలిన మహావ్యక్తియొక్క 
వాక్కులవలెనే ప్రకాశించును. 


తెలుగు భాషలో ఉదాత్తములైన వైయక్తిక భావానుసంధానముచేత తక్కిన 
కావ్యములకన్న శతకములు మకుటాయమానములయినవి. శ్రీ కాళహస్తీశ్వర, 
ఆంధ్రనాయక, దాశరథి శతకములు చాల గొప్ప కావ్యములు. ఉత్తర భారతములో 
మీరా, కబీరు మొదలైన మహాభక్తులు, దక్షిణమున ఆళ్వారులు మొదలైన 
వారెట్టివారో తెలుగు దేశమున పై శతక కర్త లట్టివారు. 


ఆధునిక కాలమునకూడ తెలుగు భాషలో అనేక శతకములున్నవి. 
రాఘవరెడ్డిగారి 'పరిదేవనము” వాని యన్నింటిలో గణనీయమైనది. లోకములో 
ఏ విద్యయైనను పారము ముట్టినకొలది యాడంబరము తగ్గిపోవును. ప్రతి 
విద్యయిక్క మూలము ప్రకృతిలోని యేదో సత్యము నుపదేశించుటయే. ఒక 


8 రాఘవరెడ్డి రచనలు 


చిత్రకారుడు పరిణతుడైన కొలదియు వాని చిత్రములలో వర్ణసమ్మేళనము వలన 
కల్లించెడి ఆశ్చర్యము కానరాదు. రూపమును తీర్చుటకు ఎన్నో రేఖలు 
తీర్చవలసినపని యుండదు. మిక్కిలి సిద్ధహస్తుదైన కళాకారుడు ఒండు రెండు 
రేఖలతో ఒక మహాభావమును అభివ్యక్తము సేయును. ఆ స్థితి చేరని 
కళాకారునియందు శిల్పవైదగ్ధ్యము అధికముగా భాసింపవచ్చును. అట్లే కవిత్వము 
కూడ. సామాన్య కవులయందు శిల్చ్పగరిమ యెక్కువ. మహా కవులయందది 
“అల్పాక్షరముల ననల్పార్ధ రచని కల్పించుట. ఇది శిల్పముకాదా యనవచ్చును. 
ఇదియు శిల్పమే - కాని శిల్పముగా భాసించదు. 


తెలుగు భాషలోని ఉదాత్తములైన శతకములన్నియు ఈ లోకోత్తరమైన 
శిల్ప మార్గమునకు చెందినవి. ప్రాథమికులు కవితాభ్యాసము కొరకు రచించిన 
శతకములు లేకపోలేదు. అవి యిచట ప్రసక్తములు కావు. 


దేవా! నా దగు దృష్టి నీవగుము, నీదృష్టిన్‌ విలోకింతు నే 
నీ విశ్వంబును. నాదు కేలగుము తండ్రీ! దాన యీ ధాత్రికిన్‌ 
సేవల్‌ సేయుదు, నాకు6 జిత్తమగుమా చిత్తంబునన్‌ సత్యబో 
ధావిర్భావము౦ గూర్తు నీ జగతి కన్నా! వేణుగోపాలకా! 


తన వ్యక్తిత్వము నేమియు లేదనుకొనిన కవి మాత్రమే యిట్లు 
వ్రాయగలడు. 


భగవద్గీతలో “యద్యద్విభూతి మత్సర్వం శ్రీ మదూర్జితవేవ 
వాతత్తదేవావగచ్చత్వం మమతేజో2ంశ సంభవమ్‌” అని భగవంతుడే చెప్పెను. 
ఈ లోకమునందు విశిష్టమైన ఏ ప్రవృత్తియు భగవదధీనమైనదే. అందువలననే 
ఈ లోకమును భగవన్మయముగా చూచిననే గాని దానికి తాను సేవ చేయలేడు. 
అందువలన అర్జ్హునునకిచ్చినట్లు తనకును క్రొత్త దృష్టి కావలెను. అప్పుడే 
విశ్వరూపసందర్శనము కాగలదు. 


ఈ పద్యమున మూడు కామ్యములున్నవి. లోకమునుచూచుట, దానికి 
సేవ చేయుట, దానికి జ్ఞానము సమకూర్చుట - సనకాదులు, సిద్ధులు, 
అవధూతలు - బాలోన్మత్త పిశాచాదులవలె సంచరించువారు - లోకమును 


రాఘవరెడ్డి రచనలు 9 


భగవన్మయముగా చూచిరి. జనకాదులైన కర్మిష్ణులు లోకమునందు 
సంచరించువారై లోకహితము కావించిరి. యాజ్ఞవల్య, వశిష్టాదులు 
బ్రహ్మవిద్యోపదేశము చేసిరి. ఈ విధముగా కర్మజ్ఞాన యోగమార్గములందు 
పరిణతి బ్రాహ్మణ్యులైన మహాపురుషులకే దక్కినది. ఇదియు రామానుజులవారి 
సిద్ధాంతానుసారము భవత్మటాక్ష లబ్ధిమైనదే. అందువలననే కవి దానిని 
కాంక్షించుచున్నాడు. 


ఈ సమ్యగ్‌ దృష్టికల కవి కావుననే జగముల కతీతముగా నేదో లోకమును 
భావింవలేదు. “మురళీగాన నుధారనంబున జగంబున్‌ ముంచి 
ఆనందమందిరమున్‌ జేయగదోయి!” అని వేడుకొనినాడు. ఈ వాక్యము లోని 
సొగసు జయదేవునకు, లీలాశుకునకే తెలియును. భగవచ్చైతన్య రూపమైన ఈ 
సృష్టియందు చైతన్యము సమ(గముగా వికసించినప్పుడు ఈ లోకమే 
దివ్యముకాగలదని శ్రీ అరవిందుల సిద్ధాంతము. ప్రతి జీవుని యందును 
పరమేశ్వర ప్రవృత్తి ఉద్బుద్ధమైనప్పుడు ఈ పరిణామము అసహజమైనది కాదు. 


శతక రచయితలందరు భక్తిమార్గగాములే. ఇష్టదేవతను భావించి 
ముఖాముఖి తమ భావముల నివేదించుకొనుట యిచ్చట అధికముగా 
కానవచ్చును. 


నేడో టేపొ యనుగ్రహింతువని తండ్రీ! కొందయంతాసతో 

నేండుల్‌ పూCడులు దాటిపోయె, నెపుడింతే యయ్యె నా యాశందూ 
టాడన్‌ జూతువే? ఇంత పాప మొడిగట్టన్‌ జెల్లునే? పుణ్య వ 
చ్చూడారత్నమ! 'మొక్కంగోయుదువె చేతుల్‌? వేణుగోపాలకా? 


కవి భగవదనుగ్రహమునకై యెదురుచూచుట దీనియం దధికముగా 
గోచరించుచున్నది. ఈ పద్యము రాఘవరెడ్డిగారి పద్యరచనా వైభవము 
తెలుపగలదు. ఆయన పద్యమునందుగల ధారాశుద్ధి యిది. శ్రీనాథుడు, పెద్దన్న 
మొదలైన మహాకవులు తీర్చిన మార్గమది. ఈ శతకములో ఏ పద్యము తీసినను 
ఈ మనోజ్ఞమైన లక్షణము గోచరించును. “మొక్కంగోయుదువె చేతుల్‌?” అన్నది 
గొప్ప కవియైనవాడే వ్రాయగలమాట. పరమేశ్వరుడనుగ్రహింపక పోగా మరికొన్ని 


10 రాఘవరెడ్డి రచనలు 


యాపదలను గూర్చుచున్నాడు. ఈ భావమునెంతయేని విస్తరించి చెప్పవచ్చును. 
కాని ఒక్క యీ మాటలో అది వందరెట్లు చెప్పినట్లయినది. 


భక్తునికి భగవంతుని యెడగల చనవుచేత యాతనిని అనేక విధముల 
దూషించుటకలదు. ఈ శతకములోకూడ దీని పాలే యెక్కువ. ఒకచోట ఈ 
సృష్టిని యివడు నిర్మించుమనెనని కవి ప్రశ్నించును. భగవంతునికి గల భక్త 
రక్షకుడన్న బిరుదు ఘృతకోశాతకి వంటిదనును. ఈ పద్యములో లోకములో 
అసమర్ధులైనవారు తగిలించుకొనిన బిరుదముల గూర్చిన వరిహాసము 
లేకపోలేదు. భగవంతుని ఆర్త రక్షాకార్యమును కవి సుకుమారముగ 
నధిక్షేపించుచున్నాడు. 


బలిసామ్రాజ్యము వజికిచ్చితివి, మున్‌ పాంచాలికై గోపకాం 
తల పుట్టంబుల6 గొల్లకొట్టితి, కరీంద్రప్రాణముల్‌ కాచి ని 
ర్హళిత ప్రాణమొనర్చి తన్మకరి - నీ దాతృత్వ లీలావిభూ 
తులివే స్వీయ విభూతి సన్నగిల దెందున్‌? వేణుగోపాలకా! 


ఇట్టి పద్యములు కాసుల పురుషోత్తమ కవి పూర్వము వ్రాసెను. నేడు 
రాఘవరెడ్డిగారు వ్రాసిరి. ఇట్లు పరిదేవనము గూర్చి యెంతయేని వ్రాయవచ్చును. 
ఇందు మరియొక అసంపూర్ణ శతకము కలదు. అది 'గోపికావల్లభా' అన్న 
మకుటము కలది. ఈ శతకము అసంపూర్ణము. ఇదియు పరిదేవనము వంటి 
యుతృష్టమైన రచనయే. రచనా కాలము కొంచెము ముందు కావచ్చు. 


తెలుగుదేశములో కవులకు ఒకవిధమైన అహంభావము కలదు. తాము 
మిగిలిన వారికన్న అధికులమనియు, తాము వ్రాసిన కవిత్వముచేత 
లోకముద్ధరింపబడుచున్నదనియు, తమ భోగములను లోకము సాగనీయ 
వలయుననియు దాని భావము. ఇది సరియైన లక్షణముకాదు. కవులు కూడ 
సామాన్య మానవులే. ఒక కర్షకుడు, ఒక విద్యావేత్త, ఒక వైద్యుడు 
సమాజముననెట్లో, కవికూడ సమాజములో నొక భాగము. దానికన్న యాధిక్యము 
లేదు. ఆ ఆధిక్యము ఒక లోకోత్తరుడైన మహాకవికి - ఒక తిక్కన్న వంటి వానికి 
- లభింపవచ్చును. అట్టి స్థితి, వేమన్నవంటి యోగికి, త్యాగయ్యవంటి 


రాఘవరెడ్డి రచనలు 11 


గాయకునకు, తాండ్ర పాపయ్య వంటి మహావీరునకు కూడ కలదు. అచ్చట 
వారియందు వారి ప్రతిభ జాతిచేత పూజింపదగినంత ఉత్తమస్థితి చేరుకొన్నది. 
అది యందరకు చెందినది కాదు. 


ఈ భావమే 'గోపికావల్లభా” శతకములో “కవితల్‌ వ్రాయుట దొడ్డయన్‌ 
తలపుచేగాదు” అన్న పద్యములో చెప్పబడినది. 


ఈ గ్రంథములో సావిత్రి, రతివిలాపము అన్న మరి రెండు రచనలు 
కలవు. ఈ రెండును భారతము, కుమారసంభవము చదివిన భావోదేకములో 
రచింపబడి యుండవచ్చును. ఈ రచనలందు కవియొక్క ధర్మ(శ్రద్ధ, 
వాకృమత్మారము, కథా కావ్యములు రచించెడి నేర్చు కానవచ్చుచున్నది. 


రాఘవరెడ్డిగారికి ఓరుగల్లు పౌరులు సంవత్సరమునకు పూర్వము 
సన్మానముచేసిరి. ఈ సంపుటము నాటికి అచ్చుకావలసి యుండెను. కాని కాలేదు. 
ఈ (గ్రంథ ముద్రణమునకు డాక్టర్‌ చంద్రమౌళీశ్వరరావు, సర్వోత్తమరెడ్డి, 
నారాయణస్వామి (బి. డి.వో. ఘనపురము) మొదలైనవారు తోడ్చడిరి. వారందరికి 
కృతజ్ఞతలు. 


వరంగల్లు ఇట్లు 
15-06-1963 సుప్రసన్నాచార్యులు 


12 రాఘవరెడ్డి రచనలు 


మహాకవి గార్లపాటి రాఘవరెడ్డి 


వారి 


పరిదేవనము 


'పరిదేవనము శతకం”లోని మొదటి వద్యం. 
ఓంకారెక సుశబ్ద భాజను స్వయం 
జ్యోతి ప్రకాశున్‌ నిరా 
తంకున్‌ నిర్గుణ నిర్విలేపకు వరం 
ధామున్‌ గుణ స్తోముజ్జా 
నాంకున్‌ నిర్భల చిత్తపంకరుహాసం 
యమ్యు(గి యారాధనా 
సుంకామన్‌ భగవంతు నిన్ను భజియిం 
తున్‌ వేణు గోపాలకా! 


ఈ శతకానికి పాములపర్తి వారి “పీరికి 


శ్రీ కాళోజీ కవి ప్రియశిష్యుడు, శ్రీ గార్లపాటి గురువుగారు. మా జయ 
విజయులము వీరిని గురువుగారని సంబోధించుట యాదృచ్చికముగా జరిగి 
యున్నను రాను రాను సార్థక సంబోధనయగుచు వచ్చుచున్నది. పిన్నల 
(గంథములకు పెద్దలు పీఠిక వ్రాయుట యాచారము. కాని యిట శిష్యుడే 
గురుని గ్రంథమునకు పీఠిక వ్రాయుచున్నాడు. 


రాఘవరెడ్డి రచనలు 13 


పరిదేవనము నందలి కొన్ని పద్యములు తొలుత గురు ముఖమున విన్నాను. 
పిదప సంకలనముల యందు కొన్నింటిని ప్రకటించినారు. 'ఆశ్వాసంబులు” అను 
పద్యమేలకో హృదయమున నాటుకు పోయినది. నాటి రాత్రియే అలవాటు 
చొప్పున పది దాటిన పిదప ప్రశాంతముగాను, నిశ్శబ్దముగాను, సావకాశముగాను 
“వరిదేవనమును అవలోకింవ బూనితిని. సుమారేబది వద్యములు 
సాగియుండవచ్చును. మనస్సు స్తంభించి పోయినది. నేనున్నాను. 
విశాలాకాశమున్నది. అది యానందమొ? ఆత్మదర్శనమొ? దేవా!” అంతే! నిశిత 
హృదయమునకును పరిసర వాతావరణమునకును మేళన ఘర్షణములను కల్పించి 
సహృదయ పాఠక హృదయమును మహిమోపేత మొనర్చుటయే ఉత్తమ కవితా 
గుణము. ఇక పరిదేవనముననో? పాఠకుడే పాత్ర. అతని సాంసారిక జీవనమే 
కథా వస్తువు. ఇక సంయోగ వియోగములకును, నిట్టూర్చులకు, అ(శు 
పాతమునకును తెజపి యొక్కడిది?. అస్తు. మానవ జీవిత పరిమితివలె నిది 
శతకము. జీవ శక్తియె వెలుగుచున్న పాండితి. ఆత్మయె యంతర్గర్భితమై యున్న 
జ్ఞానము. సంసారమై కరుణవాలము. రాత్రిందివ సమ్మేళనము. గతి నాంధ్ర 
సంస్కృత భాషా మేళనము, కాలోస్మి యనెడిధార, పరిమిత ప్రజ్ఞుడైన మానవుడు 
శ్రీ వేణుగోపాలుని సమీక్షమున 'కంటన్‌ దడివెట్టినన్‌ కరుణరాదో?” యని 
పలవించుటకన్న చేయంగల౦దింకేమున్నది? ఇదియే పరిదేవనము. 


పది దినములలో వ్రాయబడి ఈ పరిదేవనము కరుణకాలవాలమే యైనను 
తనంతనే శాంతము తలసూపి గ్రంథమున కాధ్యాత్మిక ప్రాధాన్యము నొనగూర్చి 
యున్నది. దీనికి కవి హృదయమే కారణము. దీని రసమే ప్రధాన లక్ష్యము. 
కైశికీ వృత్తియు రసోచితములైన సమతయు మాధుర్య గుణములును, కదలీ 
పాకమును, లాటికారీతియు సహజ సుందరాలంకారములును, భావానుగుణ్యమైన 
శైలియు అధికమేల? కృతి యెట్లుండవలయునో అట్లున్న దనిన చాలును. విజ్ఞులు 
విమర్శింత్రుగాక! 


ఇట్టి మహాకవులు మన ప్రాంతమున నెందజో యున్నారు. కాని వారు 
బయల్పడునట్లు లేదు. శేషగిరి కవిరాయని, 'మనోరమయూు' పట్టాభిరామ కవీంద్రుని 
“'చిన్నమదేవొయు నీ మున్నగు నెన్నో యుజ్ఞ్వల గ్రంథములున్నవి. కవితా శక్తిని 


14 రాఘవరెడ్డి రచనలు 


మఖఅగుపరచికొనెడి కవుల కాత్మశాంతి యెట్లొదవునోకదా! ఇకనైన సత్మవులు 
తమ కృతులను బ్రకటించి జనహిత మొనగూర్చి తమ జన్మ సార్ధకమొనర్చుకోవలసి 
యున్నది. లేనిచో దేశమాత దుష్కీరికి వారే బాధ్యులగుదురు. సత్మవుల నేనుగు 
నెక్కింపకున్న నౌనిండు కాని వారికి చేతులనేని జోడింపవలసిన బాధ్యత 
ప్రజయందున్నది. ఆ విషయమున నౌదాసీన్య మెంత జాతికేని యరిష్టమే! శ్రీ 
గురువుగారు సత్మవులకును, [గ్రంథ ప్రకాశకులు సాహిత్య పిపాసువులకును 
నాదర్శప్రాయులై యుంట గుర్తింపబడుగాక! 


- నిర్వాహకులు 


(శ్రీ పాములపర్తి సదాశివరావు సంస్మరణ సంచిక 
19 అక్టోబర్‌, 2006 నుండి) 


రాఘవరెడ్డి రచనలు 15 


16 


కృతజ్ఞత 


నా పయిగల్లు నాదరమునన్‌ గురుపీరిక గూర్చి సద్మళా 
వ్యాపక ధీవిశారదుడు పాములపర్తి సదాశివుండు ము 
ద్రాపితమున్‌ బొనర్చె సదుదారత నా కెతీగింపకుండనే 
నా “పరిదేవనంబు” నమ నంబొనరింతు దదీయమైత్రికిన్‌ 


- గార్లపాటి రాఘవరెడ్డి కవి 


సదాశివరావు గారిని బాగా ఆకట్టుకున్న పద్యం ... 


ఆశ్వాసంబులు రాఘవీయమున నెన్నైనన్‌ గతించెన్‌, నిర 
స్తశ్వశ్రేయసముల్‌, రసాంతర లసద్ధట్టంబు ముందున్నదన్‌ 
విశ్వాసంబున ద్రిప్పుదున్‌ బుటలు నీ నిర్మాణ మెట్లున్నదో 
ఐశ్వర్యాన్వితమౌనా కాదొ కృతి దేవా! వేణుగోపాలకా! 


రాఘవరెడ్డి రచనలు 


రాఘవరెడ్డి రచనలు 








సావిత్రి 








సావిత్రి 


పతిప్రాణంబులు దప్ప ఏ వరము అభ్యర్థించినన్‌ నాకు స 

మృతమౌనంచును మూడుమార్లనితి విమ్మా రవ్విధిన్‌ దక్కి “ఈ 

ప్పితమేదో వచియింపు మిత్తునని సంప్రీతుండవై యానతి 

చ్చితి నాపుణ్యము పూచి కాచి ఫలియించెన్‌ ధన్యురాలన్‌ యమా! 1 


వేడుచునుంటిC దండ్రి! పతిభిక్ష దయామతివై యొసంగి కా 

పాడుమతండు నా ప్రణయబంధురమూర్తి మనోధనమ్ము జూ 

రాడిన వశ్యతోహరుడు నాజివప్రాణ మభీష్టదానసం 

క్రీడనలోల! నిక్క మెటిగించితి దోయిలిబట్టితిన్‌ యమా! 2 


ప్రవితతరాజ్య వైభవము బాసినవాడయి తల్లిదండ్రులన్‌ 
స్థవిరుల నూడిగమ్ములను దన్పుచు దాపసవృత్తినున్న ఈ 
నవమకరాంకు గంటి; నొకనాడు తపోవనదర్శనోత్సుక 
త్వవశతనేగు నా జనకపాదులతో జని దైవికంబుగన్‌. 8 


చూచిన చూపుతో మనసు చొచ్చె6 దదాకృతిరేఖ6 ద్రిప్పగా 

చూచిన రాక పాల్మడలిC జొచ్చిన ఏజుగ మారుపొందె వే 

టై చరియించు మేనిది తదైక్యము నొందగరాక నీడయై 

ఆ చరితార్థుతోడ జను నాతడు నిల్చిన నిల్చు నెల్లెదన్‌. 4 


అవిరళభోగభాగ్యములనంతము లా శుభమూర్తి పాదప 

ల్లవమునదోచు; నాతని విలాసదరస్మితరేఖ నూతనో 

తృవములుసాగు, దద్వదన చంద్రుడు సాంద్రభవాంధకారవ్రా 

భవము నడంచు నా బహుతప: ఫలమాత(ె వేయునేటికిన్‌. ర్‌ 


18 రాఘవరెడ్డి రచనలు 


ఈతని గూడి గచ్చపొద ఎండు నెడారిని జూతునేని సం 
ప్రీతి జనించు; నీతనిని వీడి విలోకితశాద్వలస్థలా 
ద్యాతతశోభన ప్రకృతి యంత మరుస్థలియట్ల తోచు నా 
చేత మతండె, జీవితవిశేషమతం, డతడే సమస్తమున్‌. 


సతుల కారయ పతుల యాశ్రయము దక్క 
శరణ మన్యమ్ము కల్లునే శతవిధముల 
సతులు పండితుల్‌ లతలు నా(శ్రయవిహీన 
లైన శోభను గనవందు రార్యజనులు. 


ఎంత ధన్యాత్మురాలనో ఎంత పుణ్య 
వతినొ నా ఏమి తపములు పండినవియొ 
నేడు మీయంత వేలుపు జూడగంటి 

నీ కృపాపాత్రురాలనై నెగడగంటి. 


తబిసికన్సాప తాపమే తలCగద్రోయు 
గంగ పాపము మాత్రమే కడగి వేయు 
సాధుదర్శన మఖీలార్థసాధకంబు 
పెద్దలనుచుండ బల్మరు వింటి నేను. 


కలుషశమనుండ వౌటచే కలిగె శమను 
డనుట, సర్వసముండవై తనరు కతన 

పరగితివి సమవర్తివై పావనాత్మ! 

నా మన:ప్రియునొసగుము నవ్యచరిత! 


తరుణి! నీ ఫణుతులు సుధాధారలట్లు 
వీనుదోయికి నిండారు విందులయ్యె 
హర్షమొదవించె నా మది కధికముగను 
వరుని విడి యింక ఏదైన వరము గొనుము. 


రాఘవరెడ్డి రచనలు 


ఆని వెడలుచుంటివా ఓ మహాత్మ! ఇంక 
కొంచెమాగుము, మాట మన్నించి వినుము 
పతిని విడనాడి ఇంక ఏ వరము వలదు 
నిశ్చయంబెజిగించితి నీకు ననఘ! 


అడిగినది తప్ప ఇంకేమియైన నిత్తు 

ననుట మిముబోంట్ల కిది ధర్మమగునె? తండ్రి! 
దప్పి గొనువాడు శీతలోదకముగాక 

ఘృతము గోరునె దాన సంతృప్తిగనునె? 


ఏడు మాటలాడ నెట్టివారేనియు 
ఆర్యజనుల కాప్తులౌదు రనిన 

ఇన్ని మాటలాడి ఇంత చనువుగొని 
చుట్ట మేను గామి యెట్టు? లనఘ! 


పాలకేడ్చు చిన్నిబాలుని కవచంబు 
దీసివైచి, (శ్రద్ధ ద్రిప్పినట్లు 

మగనిగోరు నన్ను మజపించి వేటొక్క 
వరము గోరుమనుట పాడి యగునె? 


భద్రముల కన్నిటికి నాలవాల, మఖిల 
భోగములకు మూలమ్మగు పురుషు విడచి 
లాతి వరముల గోరుట నీతి యగునె? 
ప్రీతి యొసగునె? నా మనోఖీష్ట మిడవె! 


పుణ్యచరితుల నైజ విభూతులెల్ల 
వ్యయమగు నటందురార్యులయ్యది నిజంబు 
తరుచయము ఫలసంతతి6 దనుపు నొరుల 
కారణము లేకయ, పరోపకారములకు. 


20 


12 


18 


14 


15 


16 


17 


రాఘవరెడ్డి రచనలు 


తావకౌదార్యమహిమ నత్తయును, మామ, 
చూపువడసిరి, మణి పెక్కు శుభములబ్బె 
భర్త దయచేయు మాదరభావమొలయ 
నా యభీష్టము సఫలమ్ము సేయుమయ్య. 


మగడు మగండటంచు పలుమారును కోరెదవేలనమ్మ ! నీ 


మగడు లభింప6 డాసలను మానుము, పూనుము శాంతి నీపతిన్‌ 
దగదడుగంగ నా నుడుపు - ధర్మమెజుంగుము- ధర్మమార్గమున్‌ 


దెగడకు స్వార్థతత్సరమతిన్‌ దగవున్‌ విడనాడ వచ్చునే? 


పడతి! ప్రమాదహేతువున పల్మినపల్ముల సాకుమీద నీ 
వడిగెదు భర్తనిమ్మనుచు న్యాయమె? చచ్చినవారు వత్తురే? 
పుడమిని ఇట్టివెందయిన6 బుట్టెనె? వార్తలు కంటివో చెవిన్‌ 


బడినవొ మును పొమ్ము చెలువా! పలు వాదములేల సేయగన్‌. 


పొమ్మనుచుంటివేల మొగమోటమియించుకలేక ఏమి ధ 
ర్మమ్మిది ప్రాపుబాపి జవరాండ్రను ప్రేరణజేసి స్వైరమా 
ర్లమ్మున ద్రిప్పం జూచుటిదిగాదొకొ దీన సమస్త ధర్మనా 
శమ్ము ఘటిల్లదే ఇదియు సైతురె త్వాదృశు లార్యసజ్జనుల్‌. 


అనఘ! మీ యాప్తతను జూజలాడి యొక్క 
అభిమతఫలంబు సిద్ధింప దనుటకన్న 
చిన్నతనమున్నె? నను పరీక్షంప బూని 
మగని విడనాడు మందువే? మహితచరిత! 


ఏ గతి బాయనేర్తు హృదయేశ్వరు జూడక యెట్టులోర్తు? సా 
మీ! గురువాన భర్తగొనకే జనుదాననుగాను సత్మృపా 
సాగర! దీనురాల నొడి జాచితి ద్రోయగరాదు నీ కిదే 
సాగిలి మైక్కెదన్‌ సుగుణసాంద్ర! యశ: కృతసిద్ధభూషణా ! 


రాఘవరెడ్డి రచనలు 


18 


19 


20 


21 


22 


23 


21 


అక్కట వెట్టితల్లి అడియాసల పాలయి యెంత స్రుక్కినన్‌ 

మొక్కిన లాభమేమి? తనువుల్‌ క్షణభంగురముల్‌ తిరంబులై 

దక్కవు, దైవనిర్ణయము దప్పదు, తీరె బుణానుబంధ మిం 

కెక్కడి భర్త నీకతని కెక్కడి చుట్టరికమ్ములమ్మరో! 24 


చచ్చినవారు రారనుట సత్యవిదూర 'మెవండు వచ్చునో 

చచ్చునతండు- నింకెవడు చచ్చునొ వచ్చునతంి డటంచు వా 

క్రుచ్చును సర్వశాస్త్రములు- గొంతుకయెత్తియు నేకరీతిగన్‌ 

చచ్చినవారు రారనుట శాస్త్రవిరుద్ధముగాక యుండునే? 25 


చచ్చినవారు రారిది యసంభవ మూరటబొంది పొమ్ము -ము 

న్నిచ్చిన కోర్ములొంది వహియింపుము తృప్తి ప్రయాసమేటికిన్‌ 
జెచ్చెఐపొమ్ము నీగురుల6 జేరగ నీకయి వేచియుంద్రు వా 

రచ్చట నాలసింపవలదంగన! ముంగలద్రోవ లేదికన్‌ 26 


చచ్చినవారు వచ్చుట యసంగత మంటివిదెంతయేని నా 
కచ్చెరుపాటుగూర్చె నిది యౌనిది కాదనునట్టి నిర్ణయం 

బెచ్చటనున్న దీ ప్రకృతి నింక పదేండ్లకు జచ్చువాడెటుల్‌ 

చచ్చును నేడటుల్‌ బ్రతుకజాలడె మీరు తలంతురేనియున్‌. 27 


త్వాదృ్భృశులైన యార్యుల యుదారత దీరగరాని దేదియున్‌ 

లేదిది శుద్ధసత్య, మవలీలగ వాక్కుల వెంటజేరు స 

ర్వోదయముల్‌ కృపామృతపయోధిగుణావధి నేటి నా మన: 

ఖేదము నాదు దైన్యమును గీటున బుచ్చకుమయ్య: యియ్యెడన్‌. 28 


అంకంతకు హద్దుల నతకరించి 
శాస్త్రచర్చకు దిగుచుంటి సారసాక్షి! 
యనధికారచేష్టిత మిది అవగతమ్ము 


లగునె? శాస్త్ర సూక్ష్యార్ధంబులందటికిని. 29 
ఆఆధి 


22 రాఘవరెడ్డి రచనలు 


శాస్త్రములెజుంగ, ధర్మసూక్ష్మములెజఖుంగ 
నె నెటింగిన, దేది యెట్లెజిగినానా 
యట్లె నుడువుదు నాశక్తి ననుసరించి 
అతిశయోక్తులు రావు నా కనఘచరిత! 


ఇలపయి నీకు నొక్కరితకే కలడా మగ? డెంద రిందువ 

క్రలు హృదయేశులన్‌ దొలగి కాలముబుచ్చుటలేదు? నీ తలన్‌ 
మొలిచెనె పైడికొమ్ము? లిటు మొగ్గతిలన్‌బడి సాగదీసినన్‌ 
ఫలమదియేమి పొమ్మనెదవా? తగవా? యిది సూర్యనందనా! 


పోను మహాత్మ! పోను పతిబోవిడిపోయెడుదానగాను నే 
దీనను నిస్సహాయను పతిన్‌ దయచేయనినాడు కొమ్ము నా 
(ప్రాణము- ప్రాణముండగను బాయను జీవితనాథు- వేయినూ 
రైనను పువ్వుబోండ్లు పురుషాశయమున్‌ విడనాడి నిల్తురే? 


శుభకృతుల దలయెత్తియు జూడలేక 
ఊపిరినిపీల్చుకొనరాక యుర్వి కొరవి 
దయ్యముగ నోర్వరాని బాధలవహించు 
విధవల దలంప ఎడద ద్రవింపకున్నె? 


సరి సీమంతినులేని చెంతకు జనన్‌ శంకించి దవ్వేగుచుం 
దురు పెన్‌బూచిని జూచినట్ల దరియన్‌ దూషింతు రీలీల యం 
దబికున్‌ లోకువయై మహీరమకు దద్దన్‌ భారమై శూన్యమం 
దిరమున్‌బోలె చరింప జాలుదు రెటుల్‌ వింధ్యస్థితిన్‌ మానినుల్‌. 


ప్రకృతినియమము లందువు ప్రకృతికేమి 
నియమమున్నది? నీవన్న నియమములను 
లెక్కజేసినదెవ్వరు? పెక్కుమంది 
ఎదురుతిరిగియె సంచరించెదరుగాదె! 


రాఘవరెడ్డి రచనలు 


30 


31 


32 


33 


34 


35 


23 


ప్రకృతియనంగ౦ బెక్కు పరి-వర్తనముల్‌ గలదౌటజేసి, దా 

నికి నొక నిర్ణయంబు నొక నిష్టయు గల్లునె? దాని కెన్నడే 

నొకటి యసంభవంబు నిది యొక్కటి సంభవమన్న రూపమున్‌ 
బ్రకటితమౌనె? దానికొక భావము నొక్కరసమ్ము నిల్చునే? 36 


ఎందరు సుందరాస్యలు నిజేశులబాసి చరింపరంచు వా 

కొందువు నా తలన్‌ బసిడికొమ్ములు మొల్చెనె యంచు ఈసడిం 

పం దలకొందు వెవ్వరివొ వార్తలు నా కవియేల? వారి యో 

ర్పుం దలపింపనేల? నిజపూరుషుడొక్కడె నాకు కావలెన్‌. 37 


గతజలసేతుబంధనముగా వెత సోలగనేలనమ్మ శ్రీ 

మతి! పతిరాడు, రాడు - పతిమాట స్మరింపకుమింక నీ కభీ 
ప్పితవరమేదియైన నది వేడుమొసంగెద *నందువా, యమా! 

సుతుల నొసంగుమయ్య పరిశుద్ధచరిత్రుల జ్ఞానమూర్తులన్‌. 38 


ఇచ్చితి6 బుత్రయుగ్మము ద్వదిచ్చకొలందిగ పొమ్ము మానినీ 

మెచ్చితి నీ చరిత్రము సమిద్ధమటందువు! భర్తలేక యే 

నెచ్చటికెట్టులేగుదు సమీహితమైన వరంబిదొండె నా 

కిచ్చినగాక అన్యము లవేటికి- కోటికిమించి యిచ్చినన్‌. 89 


ఎన్ని చెప్పిన వినవు నిన్నేమనందు 

పూర్వకర్మంబు తప్పదు పువ్వుబోడి 

కట్టికుడుపక విడువ దెక్కరణి- నిన్ను 

నన్నెకా దింక నెవరినై నను మృగాక్షి! 40 


ఆదరమ్మున “శ్రీమతి” యనుచు బిలిచి 

పుత్రులుదయింతురని దయ బొసగ బలికి 

భర్త రాడు పొమ్మందు వీ పరుసమేమి 

మగడులేక సంతాన మే పగిది యొదవు? 41 


24 రాఘవరెడ్డి రచనలు 


కర్శపేర్చెప్పి భయపెట్ట6 గడగెదేల? 
కర్మజడమది కోల్పులిగాదు, డాగి 
పట్టుకొనరాదు, దూకి పైబడదు జ్ఞాన 
వహ్ని సాతృతమై అది వమ్ముగాదె? 


వీలొసంగిన కొలదిని బాల! వేల 
దాటిపల్మెదు ధర్మసూత్రములనెల్ల 
ధర్మశాస్త్రప్రణేతల తత్వమేమొ 
బాల! గుర్తింపగా నీవు జాలుదొక్కొ! 


ధర్మశాస్త్రంబు లతిగినదాననంచు 
వాకొనగరాను నేను నా పతినొసంగ 
వేడుచుంటిని మన్నించి వీడుకొనుము 
మేలుమరవనిదాననై కేలుమోడ్డు. 


“వనజదళాక్రి! నీదయిన పట్టు రవంతయు వీడకుంటి వే 
మన నిక భర్తగూడి సుఖమందుము దేవిప్రసాదమబ్చి నీ 
జననముగల్లె సర్వశుభసంపదలున్‌ సమకూరు సర్వకా 


42 


43 


44 


మనలు ఫలించు సంశయము మానుము పొమ్మని యందువాయమా! 45 


ఎవరి స్మరియింప మిత్తి దవ్వేగు, ఎవరి 
వచనముల వెనువెంబడి వచ్చు శుభము 
లా యలౌకికు సమవర్తి యముని శమను 
అధికమగు బత్తి దళుకొత్త నంజలింతు. 


నా వ్ర ప్రుబ్రిఆాలాా 


రాఘవరెడ్డి రచనలు 


46 


25 


26 








రతివిలాపము 








రాఘవరెడ్డి రచనలు 


రతివిలాపము 


తపము ముగించి లేచి వనితామణి పార్వతి యంచవోలె ఖం 
డపరశు [మోల కేగగ మనంబు చలించి నిగుడ్బె చూడ్మినా 
మె పసిడిమేన - మధ్యమున - మీటినవిచ్చెడు గుబ్బచన్నులన్‌- 


జపలము లైన చూడుకుల - చంద్రముఖంబున6 గెంపువాతెరన్‌. 


ఇది అదనంచు నెంచి కుసుమేషుడు నొయ్యన తుంటవింట దు 
మ్మెదగమినారిలాగి బలిమిన్‌ గుణివెట్టియు మోహనాగస్రమున్‌ 
వదలిన శూలి సొమ్మసిలి - భావము నిల్మడదప్పి చిత్తమున్‌ 
జెదర, రుషాభరంబునను జెచ్చెర జిచ్చరకన్ను విప్పుడున్‌. 


బగబగమండుచున్‌ దెసల బర్వెడు మూడవకంటిమంటలన్‌ 


మొగపడి “హా! హతాస్స్మి” యని - మోడుపుగన్నులతో మొదళ్లకున్‌ 


దెగిన రసాలసాలము గతిన్‌ రతి నేలను గూలి మెల్లమె 
ల్లగ దయనీయ గద్దదగళస్వనయై “సుఖముంటివా ప్రియా!” 


అని కనుదోయివిప్పి వదనాంబుజ మించుక యెత్తి సమ్ముఖం 
బున హృదయేశ్వరున్‌ గనక బూడిదకుప్పను జూచి యక్కటా! 
యనుకొనినంతయై అనుచు నవ్వలిమాటలు నోటరాక దా 
గనుగవమూసి నేలబడె6 గ్రమ్మట కీల్సెడు బొమ్మమాడికిన్‌. 


ఇటు పడియుండి పెద్దతడ వెప్పటికో కనువిప్పుగల్లి య 

స్ఫుట వచనమ్ములన్‌ సమసిపోయితివా? హృదయాధినాథ! య 
కృటికములేక నిల్వునను గాలిచెనే విషమాక్షు దక్కటా! 

ఎటు భరియింతు దు:ఖభర మెవ్వరు దిక్కిక యేమి సేయుదున్‌. 


రాఘవరెడ్డి రచనలు 


27 


పాపపుదైవ మెంత పగబట్టెను పచ్చనికాపురంబునన్‌ 

దీపము నార్చివైచి కసిదీర్చుకొనెన్‌ వలరాజ! ఇట్లు నా 

పాపముబండెనా గురుతపమ్ములు వమ్మయిపోయె రాయినై 

ఏ పగిదిన్‌ జరింతు మొగమెత్తగజాలుదు సాటి బోటులన్‌. 6 


కుటిలమతిన్‌ సురేశహతకుండు నినున్‌ బిలిపించి స్వార్థతో 

తృటతను దేవతాప్రియముగా భ్రమగొల్సి “కుమార! నీ సము 
దృటభుజదర్చ్పసారపరిభగ్నమనోధ్భ తిస్సారు (జేసి ధూ 

ర్భటి తపమెల్లంగొల్లగొని ర మ్మన కిమ్మన కొప్పుకొందురే? 7 


తన యింద్రత్వము కూలిపోవునని భీతస్వాంతుడై యప్పరో 

జనమున్‌ బిల్చి “యొకండెవండొ తపమున్‌ సాగించుచున్నాడు. పొం 

డు నిజోదారవిలాసముల్‌ నెజపి యెట్లో భ్రష్టుగావించి రం” 

డని పంపించుట 'నిత్యకృత్యమిది కాదా” పాకవి4ర్‌ధ్వంసికిన్‌. 8 


గిరిశుం డుగ్రతపోధనుండును ధృతిక్షేత్రుండు నచ్చోట న 

చ్చరలేమైన హౌొయల్‌ బయల్‌ పరచిరా శాపంబులన్‌ బొంది చ 

త్తురు లాభంబు రవంతలే యనుచున్‌ దూరంబు యోజించి నిన్‌ 

బరువె త్తించె నిటాలవహ్ని కెరగా బాకారి లోకారియి. 9 


తాపసులన్నవా రమితతామసచిత్తులు- ముక్కుమీదనే 

- వారి నాలుకలకున్‌ బదునెక్కుడు- మాటమాటకున్‌ 

- లోపికల్‌మిగులసన్నము - లిన్నియునుండి భూమిభృ 

చ్చాపున కగ్గికన్మిగులు, సౌమ్యము లింక వచింపC జెల్లునే? 10 


శాప 


తపమేపాటిదొ- వాని సంయమపటుత్వం బెట్టిదో- ఇంద్రియా 
ద్యుపరత్యున్నతి యెంతొ- కాంతునని నీవుప్పాంగ ఈ కాకదం 

తపరీక్షల్‌ మనకేల మానుమని నాథా! అడ్డమై యావ “నీ 

యుపదేశంబుల కేమిలే” యనుచునయ్యో! త్రోసిపోజెల్లునే? 11 


28 రాఘవరెడ్డి రచనలు 


మును మందాకినిగాలిసోకగనె సమ్మోహాంబుధిన్‌మున్దె యౌ 
వన లావణ్యవికాసనార్య విలసత్పద్మాసనాసీన6౦గ 

నాని కాల్లాలిన పిల్లియౌ టరుదె? కన్నుల్‌గుట్టవే? కుట్టుగా 
క నినున్‌ జంపుట కేమివచ్చెను వివేకంబేది యున్నాదియె. 


దొసగెల్లన్‌ తనచెంత నుంచుకొని నిర్గోషుండవై నట్టి నీ 
యుసురుల్‌ బాపె నిరర్ధకంబుగ బ్రభుత్వోన్మాదముల్‌ మండిపో 
నసలే తామసచిత్తు డగ్నినయనుం డత్యుగ్రతన్‌ బూని 'మున్‌” 
విసమున్‌ మింగిన రిమ్మ (గమ్ముకొనగా విజ్ఞానమెపారునే? 


పొగకన్నున్‌, బులితోలు, విసతజటాపుంజంబు, పూత్మారిప 
న్నగహారమ్ములు, బూదిపూత కనుగొన్నన్‌ గుండియల్‌వ్రయ్యు న 
య్యగచాపున్‌ మహితాస్త్రవేది నతనుండైనట్టి నీ వెట్లు గె 

ల్వగ నుంకించితి; తుంటవిల్లు విరికోలల్‌ బట్టి వజ్రీడనన్‌. 


అంటిన గందునట్టి విరులమ్ములు రెండునుమూడుబట్టి ము 
క్కంటిని గెంటబోయితి మగంటిమి మించినవానిబోలె- వా 
ల్లంటుల గెల్బినట్టి బలగర్వమదెక్కడ? ముప్పురంబులన్‌ 
మంటనుగల్పినట్టి బుధమాన్యుడదెక్కడ - ప్రాణవల్లభా! 


ఎవ్వరి నేమియన్న నివు డేమిప్రయోజన మెన్నిచెప్పినన్‌ 
నవ్వుల ద్రోసిపుచ్చితివి- నాశనకాలము దాపురించుచో 
నెవ్వరువిందు- రెట్లు చెవికెక్కు హితోక్తులు- దీర్లదృష్టియున్‌ 
దవ్వగు - గ్రొవ్విదమ్ములె యొనర్చగ డ్రేరణగల్లు నక్కటా! 


దేవారాధ్యుడు దేవదేవుడు మహాదేవుండు హాలాహల 
(గీవుం డంతటివాని మార్శొని జయశ్రీనొందు సంకల్పమా? 
పూవుందూపరి! వైరి లావు తనలావున్‌ జూడ కీడాడుచో 
చావున్‌ దప్పదు, నిందతప్పదు యథేచ్చావర్తనంబిట్టిదే. 


రాఘవరెడ్డి రచనలు 


12 


15 


16 


29 


తపమెంతో తపియించి నిగ్రహపటుత్వంబంది దూరాన ని 

న్ను పలక్షించినమాత్ర ఉల్మిపడుటేమో సంచలచ్చిత్తులై 

తపమెమౌనొకొ! నిగ్రహంబెట పరాస్తంబౌనాకో! తామసుల్‌ 

చపల స్వాంతులుజేయు దారుణ తపస్సాఫల్య మీలాటిదే! 18 


నిను నిర్జింప దలంచి నిస్తులతపోనివ్రాసమాధ్యాదిసా 

ధనసామగ్రిని సంతరించి యొక కాంతారత్న పీనోన్నత 
స్తనసౌందర్యముగాంచి కచ్చడము లార్టంబౌట ఆశ్యర్య మీ 

మునిముచ్చుల్‌ కపటాత్ములేటికి దపంబుల్‌ జేసి గర్వింతురో! 19 


కనులన్‌ మూసియు ముక్కు మూసియును సంకల్పమ్ములంబాసి నె 

మ్మన మేకాగ్రముజేసి పొందిన తపోమగ్నత్వ- మే సుందరా 
ననమంజీరకలస్వనంబునకొ భగ్నంబౌ ననన్‌ జెప్పగా 

బనిలే దింద్రియనిగ్రహత్వచతురత్వంబుల్‌ తప :పాండితుల్‌. 20 


మా మామయ్య యొకప్పు డెందులకొ రామారూపముల్‌దాల్ప నా 

మోమున్‌ జెక్కులు ముక్కు చన్నుగవ యొప్పున్‌ గొప్పు వీక్షించి తా 
గామాంధ్యమ్మున సొమ్మసిల్లి దన యాకారంబు జూపింపగా 

హీమించన్‌ దలవంచె నందుగల నారీపూరుషుల్‌ నవ్వగన్‌. 21 


తన యీ చర్యను కన్నవారలు నగన్‌ దానేమియున్‌ బల్మజా 

లనివాడై యిపు డద్రిరాట్సుత వయోలావణ్యమున్‌, వర్తుల 

స్తనగుచ్చోన్నతి జూచి ఎక్కరణి కందర్పాశుగభ్రాంతుదై 

వనటన్‌ బొందడు? స్థాణుడైన మణి యెవ్వందైన నౌగావుతన్‌. 22 


మూత్రద్వారము తోలు బొమ్మయని కొమ్ముల్‌ దిర్దు మౌనుల్‌ మృగీ 

నేత్రల్‌ దారసిలంగ [ద్రుళ్లిపడి తన్వీ! నిల్వలేమింక నీ 
గాత్రస్పర్శసుఖంబొసంగి మరుకాకన్‌ బాపుమం చాత్మచా 

రిత్రంబున్‌ వెలిబుచ్చుకొందు రకటా! హ్రీహీనులై దీనులై. 23 


30 రాఘవరెడ్డి రచనలు 


తమ దోషంబును గప్పిపుచ్చుకొన శాస్త్రప్రాఢి దీపింప ద 
ర్మములన్‌ బెక్కులొనర్చి ప్రీరతి నిసర్గంబంచు నిర్గోషమం 

చు ముదంబారగ బల్మి వేటొకయెడన్‌ జూపింతు రింకొక్క చం 
దముగన్‌ నమ్ముట ఎట్టు లీ యతుల సిద్ధాంత (ప్రచారమ్ములన్‌. 


తమ సిద్ధాంతములేమియైన- తమ శాస్త్రప్రాఢియెట్లున్న- నీ 
క్షమ స్వాభావికవర్తనంబులకు విఘ్నంబెన్నడున్‌ లేదు ని 
కము లిట్లుండగ గప్పి, తప్పులను వ్యాఖ్యానింప సిద్ధించు లా 
భమదేమో నిగమోక్తరీతులని గొప్పల్‌ చాటుకో నేటికో! 


(శుతులేమన్నవా కాని- పండితులు హెచ్చుల్‌పల్ముచో గుండియల్‌ 


చితుకున్‌- జేయగరాని యన్ని పనులున్‌ స్వీకార్యముల్‌ వారికే 
స్థితికిన్‌ జారిన మీద వేదముల వాసింజెప్పి యుప్పొంగు పం 
డితలోకమ్మున కేల సిగ్గాదవో డెందమ్మునం దక్కటా! 


ఏనొక యాడుదాన విక నేమననేర్తును? పెద్దలైన స 
న్నానులనేమియన్న నది మంచిదికాదుగదా! స్వదోషముల్‌ 
మానక వారలే యెటిగి మానుట లెస్సగు- వట్టి దంభముల్‌ 


పూని చరింప దుర్యశముబొందుదు రాపయి లోకమున్‌ జెడున్‌. 


ప్రకృతిని గెల్వజాలుటది వట్టది; నిక్కము నొక్కి పెట్టి వ 
ట్టికథలు నూరుచెప్పినను డెందముదాకునె? (శ్రోతలైన వా 
రికి సహజమ్ము దుస్యజమెటింగి ఎజుంగరు సత్యరూపమున్‌ 
బ్రకటమొనర్ప బాల్పడరు - పండితమానులు స్వార్థకాములై. 


ఎందజొ మౌనిచంద్రులు జితేంద్రియులైనటు కానిపించి ఏ 
సుందరియో కనంబడిన సూనశరానలతప్తగాత్రులై 

మ్రందెద రంతెకాదు! బహుమానినులన్‌ జెడుదారి కీడ్తు రీ 
మందుల నేమియందు! బుజుమార్గమునన్‌ జన మేలు గలదే? 


రాఘవరెడ్డి రచనలు 


24 


25 


26 


27 


28 


29 


31 


నాకిదియంత ఎందులకు నా తనువున్‌ విడనాడి వచ్చెదన్‌ 

నీకడ, కీవు నిల్చు నెడ నిల్చెద! లోకము మున్గనిమ్ము- పెం 

జీకటి క్రమ్మనిమ్మిచట శ్రీగళుడొక్కడె కూరుచుండి తా 

నే కొని మూటగట్టుకొననిమ్ము - జగమ్ముననున్న బూడిదన్‌. 30 


నీవుం బోయినమీంద సర్వజగమున్‌ నిర్ణ్జూమధామంబు - పుం 

భావంబెట్టుల నిల్వనేర్చు నిక నే వామాక్షి శృంగారలీ 

లావిన్యాసములన్‌ వెలార్చు బ్రణయాలాపంబులెందుండు- ని 

స్సీ! విశ్వేశుడొకండె కేవలసుఖశ్రీగూడి క్రీడించునే? 31 


నుదుటన్‌ రోజొక బొట్టుపెట్టితి, పసందుల్‌ చింద నిండార నా 
పదపద్మంబుల6 బూసితందమొలయన్‌ బారాణి నీ పేమసం 
పదుదారక్రియ లెన్నియెన్నియని సంభావింతు నొండొండరుం 

తుదమై చంపకచంపుచున్నయవి నన్నున్‌ మన్మనోనాయకా! 32 


నీ వెనువెంట నిప్పుడిదె నే జనుదెంచుచునుంటినై న, నా 

థా! వలరాజుబాసి రతి యర్ధనిమేషము నిల్చెనన్న నిం 

దావచనమ్ము వచ్చిపడె, నాకది అంపముకోతగాగదు 
ర్టైవవిచేష్టితమ్ములవురా! ప్రతికూలము లన్ని భంగులన్‌. 383 


“హృదయంబందు వసింతు నీవనుచు మున్నే మాట నాకుం బ్రియం 
బొదవన్‌ బల్మితి, వద్ది కై తవమటం చూహింప వీల్గల్లుచు 

న్నది; యట్లన్నది జెపచాకరికమగున్‌ గాదా! అనంగుండవై 

పొదలన్‌ నేనెటులుందు నక్షతగ నీ భూమిన్‌ మనోవల్లభా! 34 


అని వెతగుందుచున్న తరి అల్లన వచ్చె వసంతు డాత్మలో 

తన చెలికాడు నీలగళుదాకి నశించినదానికిన్‌ గడున్‌ 

వనటను డింది కన్నుగవ బాష్ట్రములూరగ కేల నొత్తుకొం 

చును రతింజేరి సంభరితశోకము. దేలికజేయంగోరుచున్‌. 35 


32 రాఘవరెడ్డి రచనలు 


స్వజనులమైలC “గట్టతెగి పాటెడు నీరము” లట్టు దు:ఃఖమ 
కృజముగ పొంగివచ్చె నిజకాంతునిమిత్రు వసంతు జెంత నం 
బుజదళనేత్ర గొల్లుమని మోమును జొమ్మును మోదికొంచు నే 
డె జరిగిపోయినట్టి పతిచేష్టలెంచుచు బిట్టెలుంగునన్‌. 


ఓయి వసంత! నీ హితమహోదయు దుర్విని బాయుమీద నా 
కాయమునిల్చె గండశిలగా నిను గాంచిన మీద కాయమున్‌ 
బాయగ నెట్టకేల కిటు ప్రాణము నిల్పితి నింక బోయెదన్‌ 
నాయెడ దోచు తప్పులు మనంబున నిల్పక యుండ వేడుచున్‌. 


ఈ సెగ నాకు దీరదిక ఎన్నిదినంబుల కీ శరీరమున్‌ 
బాసిన గాక భర్త నెడబాసిన కోమలి వల్లకాడుగా 

దా! సొదజేర్చి పొమ్ము పరిదగ్గమొనర్చెద మేను దు:ఖమున్‌ 
బాసెద6 దృప్తినొందెదను భర్భసమాగమమొంది నావుడున్‌. 


ముమ్మొనవాలు కేల, దల6ంబొంగెడు జాలును, ఏన్లుదోలు, చా 
కృమ్మగు పాపపేరులును గ్రాలగ మోలను వచ్చి నిల్చి నె 
య్యమ్మున బల్మె శంభు 'డబలా! శుభమందుము నీ మగండు దీ 
రమ్మగు నాయువుంబడసి రాజిలుగాక జగద్విజేతయె'. 


వనరుహగంధి! నీ విభునివైభవ మద్వయమం చెజుంగుదే? 
మనసిజు డీత డెక్కరణి మందు, ననన్యజుడౌట మమ్ముబోం 
ట్లనయము వానిడాక కెదురై తలవాల్పక నిల్వజాల మా, 

తని స్మరియించుమాత్ర యెద దల్లడమందవె? ముజ్జగంబులున్‌. 


స్మరుని నశింపజేయగను మానని కోపముబూని నేను చి 
చ్చరకనువిప్పC దీక్షణములు జ్వాలలు లేచినవంతె; నీ మనో 
హరుని నొకింత సోకవని- యవ్వల నివ్వల నున్నయట్టి వూ 
గొరకల కాల్చివైచినవి కొన్నిటి మాత్రము చారులోచనా! 


రాఘవరెడ్డి రచనలు 


36 


37 


38 


39 


40 


41 


33 


వచ్చె వసంతు డంతటనె బాకులు, నీటెలు, నారసమ్ములున్‌ 
(గచ్చర నూతనమ్ములయి క్రాలెను వానిని6బూని నా యెదన్‌ 
గ్రుచ్చెను, నేను దట్టుకొనC గొంకి అపర్ణ కిదే సగంబు మే 
నిచ్చితి నంతదాక విడ డేమన నీ మగనిన్‌ దలోదరీ! 


“నా తను వర్ణభాగ మెలనాగయు నేను సగంబు చూడుమీ 

నీ తలఎత్తి యన్న రమణీమణి యచ్చెరువంది చూడగా 
నాతరి సిగ్గుబై కొనగ అద్రిజ యౌదల వంచి “జెనవున్‌ 

నా తపముల్‌ ఫలించె లలనా!” యని పల్మెను మొల్మనవ్వులన్‌. 


కామముతోడి సత్తపము కలిని నేనును, శంబరారియున్‌ 

సోముని లొంగదీసితిమి సుందరి! కామములేని పేమయున్‌ 
(ప్రేమవిహీనకామమును, పేలవమంచును స్ర్తీలు పూరుషుల్‌ 
కామము ప్రేమ వేరనుట కల్లయటంచు గ్రహింటత్రు గావుతన్‌. 


కాముని పీడవోవుటకు కట్టెలు బండ్లకొలంది గాల్బుచున్‌ 
“కాముడ కాముడా వరలు కాముడ” యంచు కలస్వరంబులన్‌ 
(ప్రేమ పదాలుపాడు, చలివేణులు చుట్టునుమూగి యాడుచున్‌ 
కామునిపూర్ణిమోత్సవము కల్పనచేసి సుఖిం(త్రు గావుతన్‌. 


34 


42 


43 


44 


45 


రాఘవరెడ్డి రచనలు 


రాఘవరెడ్డి రచనలు 














35 


గోపికావల్లభా! 


శ్రీలక్ష్మీ శితచూచుకమ్ములనె నీ దృష్టిప్రసారమ్ము, గో 

పాలా! భక్తుల దీనులన్‌ మనుచు భావం బేగతిన్‌గల్లు స్రీ 

లోలుం డిప్పటి కెవ్వ డన్యుల వెతల్‌ దూలించెకాపాడెనో? 

ఈ లోకమ్మిక ఏమి కావలయునోయీ! గోపికావల్లభా! 1 


దివిజవ్రాతము బెంపగా దనుసుతద్వేషం బడంగింపగా 

యవనిన్‌ మద్దుర, కూర్మ, కోల, నరసింహాదిత్య, రాజఘ్స రా 

ఘవ నీలాంబర, కల్మిముఖ్య మహితాఖ్యల్‌ కల్లి వెల్గొందు నీ 
యవతారంబుల నెంచుచుందు, పది-దేవా! గోపికావల్లభా! 2 


బమ్మిన్‌దిమ్మిగ దిమ్మిబమ్మిగ నొనర్పంజాలు నేర్చెల్ల నీ 

సొమ్మెప్టేయది నీకు యుక్తమనుచున్‌ జూపట్టు నట్టట్టు లో 

కమ్మున్‌ ద్రిప్పుదు మా యుపాయములు మా కౌశల్యముల్‌ మా ప్రయ 
త్నమ్ముల్‌ గవ్వకు మారనేరవు కదన్నా! గోపికావల్లభా! 3 


నిను గీర్తించుచునుంటి నాకు పది పండ్రైెండేండ్లప్రాయమ్ము గ 
ల్లిననాటంగొలె నేటికొక్కగతి భక్తిన్‌నిల్పి నీ కింతకున్‌ 

నెనరావంతయు గల్గకుంటదగునే? నీ పేరు బంగారుగా 

ను ననున్‌ బ్రోచుట భారమౌనె నతబంధూ! గోపికావల్లభా! 4 


36 రాఘవరెడ్డి రచనలు 


ఎవరిన్‌ బ్రోచిన బ్రోవకున్న దొర వీవే కాని పైవాడు లే 
డెవడున్‌ నీకును గుర్తెనాకు గుజుతే యీ మాట జాగేలొన 
ర్తువు నన్నున్‌ బొగిలింతు వేమిటికి? నేదో యొక్క మార్గంబు బ 
ట్టి వెసన్‌ గొమ్ము యశమ్మొ దుర్యశమొ తండ్రీ! గోపికావల్లభా! 


“పామున్‌ జావదు, కట్టయున్‌ విరుగిదన్‌ పల్మేల గావింతువో 
స్వామీ! ప్రోచిన మేలె కాదనిననున్‌ సంతోషమే యెట్లు ని 

న్నే మా వేల్చని నమ్మి గొల్తు మిది మా నేమమ్మికన్‌ నిక్కమే 
మో మోమోడక తెల్పుమయ్య! గుణసింధూ! గోపికావల్లభా! 


గతజన్మాచరితంబె కట్టికుడుపున్‌ గాదయ్య! యెట్లబ్బు ద 
ద్వుతిరేకార్థము మున్ను నోచితిని గోరంతల్‌, నినున్‌ నేడు గో 
రితి గొండంతలు మీదుమిక్కిలిగ కోర్మిన్‌ దీర్చలేదంచు దూ 
రితి, నీ మానసమెంతనొచ్చినదొ-తండ్రీ! గోపికావల్లభా! 


నీవున్నాడవా లేవా? నేటికిని సందేహంబె యీ సంశయం 
బేవారెన్ని విధాల చెప్పినను పోనేపోవ దభ్యాసమై 

ఏ వేళన్‌ నిను మొక్కకే నిలువలే మీదుర్చలంబేమొ సా 
మీ! విశ్వాస మదెంతగట్టిదియొ తండ్రీ! గోపికావల్లభా! 


నీ కాకారము లేనిమాట నిజమే నీ కన్యమున్‌ లేమి స 
ర్వాకారుండనుటంతకన్న నిజమి టైనవ్లు మాకిష్టమౌ 
యాకారమ్మును నామమున్‌ నిలిపి యాహ్వానింప రాకుందువే 
మీ, కన్పింపకయుందు వేమికతమోయి! గోపికావల్లభా! 


ధనమిమ్మంచును బాధపెట్టను, మదస్తంబేరమానీక మి 
మ్మన, నాసేతుతుషారభూమిధరపర్యంతోర్విశాసింప ని 
మ్మన, జామీకరరత్నభూషణచయంబాసింప ; నీ మోము 
దమ్మిని జూపించిన జాలు నొక్కపరి నెమ్మిన్‌ గోపికావల్లభా! 


రాఘవరెడ్డి రచనలు 


10 


37 


నా పద్యమ్ముల గొన్నిటిన్‌ విని మహానందంబునన్‌ బొంది తా 

నీ పైనన్‌ శతకమ్ము జెప్పుమనుచున్‌ నిర్భంధమున్‌ బెట్టె నె 

న్నో పర్యాయములన్‌ గటంగురుకులుండున్‌ మత్సమాఖ్యుండు నీ 
శ్రీపాదాంబుజ సేవనానిరతుడై శ్రీ గోపికావల్లభా! 11 


భువి దైతేయవిరామనామకలభంబున్‌ నిన్ను బంధింపగా 
దవునాలానముదూఖలంబొ! మునిచంద్రవ్రాతచేతంబొ! గో 

పవరారోహల చన్ను మొగ్గలొయగున్‌ బాటింప వేరెందు జి 

కృవు- నిన్నాక్కరణిం గనుంగొనుదు నింకన్‌ గోపికావల్లభా! 12 


క్షణపూర్వస్థితరూప మిప్పుడు గనంగారాక యీ యుత్తర 

క్షణమం దీగతి దాల్చునంచు దెలియంగారాక యెందున్‌ క్షణ 
క్షణనూత్నాకృతిC బొల్చు నీ గతి రహస్య ప్రొఢివందారుర 

క్షణ బ్రహ్మోదు లెరుంగలేరు పరమేశా! గోపికావల్లభా! 13 


అతి పాపాత్ములనేని పావనుల చేయంగోరి నీవేగతిన్‌ 

'వ్రతమున్‌ దాల్చితొ- అట్లె నేనును మహాపాపంబులే చేయగా 
బ్రతినన్‌బట్టితి మోడివైచికొని దేవా! చూత మిందేరికే 

గతి గెల్ప్బోటములౌనొకో తుది కభంగా! గోపికావల్లభా! 14 


అమితప్రాథిని నా యఘంబులను వ్రాయంబూనుచో జిత్రగు 

ప్తముఖుల్‌ డస్సి స్వలేఖినీముఖవిఘాతంబొంది యావర్దితో 

ద్యములై వెల్వెలబోయి చూతురటవో దక్షుండ నీవైన నే 

లుమికన్‌ పాపిశిరోమణిన్‌ నను గృవాళూ! గోపికావల్లభా! 15 


మతి నాచర్యలనెంచి యిప్పుడు దపింపన్‌ జొచ్చితే భక్తస 

న్నుత! మీదెన్నక యెట్టి చెట్టనయినన్‌ శుద్దుండు గావింతునన్‌ 

(వ్రతమున్‌ బూనితివేల? నేడిటు విచారంబేల? నన్‌ (బ్రోచుటో - 

వ్రతమున్‌ వీడుటొ! నీకు రెండిట త్రోవల్‌ గోపికావల్లభా! 16 


38 రాఘవరెడ్డి రచనలు 


బాల్యం బాటలతోడ నేగు, దరుణీవ్యాసక్తి దారుణ్యతై 
థిల్యంబొందును, వార్థకంబు బహుళార్తిన్‌ జిక్కి జీర్ణించుగై 
వల్యాధీశ్వరు నిన్ను గొల్చి నరు డేప్రాయమ్మునన్‌ ముక్తవై 


కల్యుండౌనొ తలంపజాల జలదాంగా! గోపికావల్లభా! 17 


అన్యస్రీకుచకుంభవర్ణన ము చేయం బూనుచున్‌, సంతతం 

బన్యాయంబుగ రొక్కమున్‌ రజన చేయంగోరుదున్‌, ముక్తసౌ 

జన్యుండన్‌ సువివేకశూన్యుడ నికే చందాన రక్షింతొ స 

న్మాన్యా! నీ శరణంబువేడితిని కృష్ణా! గోపికావల్లభా! 18 


దొసగుల్‌ చేయనివార లెందును పవిత్రుల్‌, నీవు లేకున్న6 బా 

లసులన్‌ బోచుట ప్రోపొకం డొసగనేలా ఇభ్యులౌ వారికిన్‌ 

వసువుల్‌ పేదలకీగియీగి ఇక నన్‌ బాలించి మున్నున్న నీ 

యసమిప్పున్‌ ద్విగుణీకరించుకొనుమయ్యా !గోపికావల్లభా! 19 


అలఘుప్రొఢవచోవిలాసులు, బ్రసన్నాదిత్యులౌ సత్మవీం 

ద్రుల కబ్బంబులుకూడ నీ మదికి సంతోషంబు గల్పింపగా 

గలవో లేవా! ఇకెట్లు నీ మదికి నెక్కంజాలు నా పిప్పికై 

తలు నా గాసటబీసటల్‌ త్రిదశవంద్యా! గోపికావల్లభా! 20 


మా కృత్యంబులు నీదు లీలలును సామాన్యంబె- మా దృష్టికే 

వో కల్పించి మహోన్నతార్థముల నెన్నో చెప్పగావత్తు రు 

దేకంబున్‌గొని లబ్ధివర్డు, లవి మా డెందంబు నొక్నింతయున్‌ 

దాకంజాలవు కల్లలౌట- బరమాత్నా! గోపికావల్లభా! 21 


అంబా! పోయుము పాలు? లేవిపుడు కృష్ణా! ఎప్పుడుండున్‌? దినాం 
తంబౌమీదట నెప్పుడౌ? విరులు నిండంగా ననన్‌- నేత్రప 

ద్మంబుల్‌ మోడ్చి దినాంతమయ్యె నిక పాల్హ్రావించుమం చంబ పై 
టంబల్మారునులాగు నిన్‌దలతు వేద్మన్‌ గోపికావల్లభా! 29 


రాఘవరెడ్డి రచనలు 39 


మొలనూలందెలు ఘల్లుఘల్లురనుచున్‌ మయన్‌, చలత్మర్ణకుం 

డలదీప్తల్‌ దరహాసచంద్రికలతోడన్‌ జెక్కులన్‌ బిత్తుగూ 

య, లలాటంబున ముంగురుల్‌ చెదరి నాట్యంబాడగా, దప్పుట 

జ్ఞలతో దల్లిని డాయు నిన్‌ దలతు గృష్ణా ! గోపికావల్లభా! 23 


సవయోగోపకడింభులన్‌గలసి స్వేచ్చన్‌ బెద్దప్రొద్దాడి డ 

స్సి వెసన్‌ దల్లినిడాసి హస్తమున దచ్చేలాంచలంబున్‌ గ్రహిం 

చి వడిన్‌ లాగుచు “అమ్మ! పాయి” యనుచున్‌ జిట్టాడు నీరూప మెం 

చి, విదారించెద నా యఘ(ప్రకరమున్‌ శ్రీగోపికావల్లభా! 24 


వికచాంభోజమువోని నెమ్మొగమునన్‌ వేమారు పుష్పంధయ 

(ప్రకరంబున్‌ గొబిలాడు ముంగురులు గప్పన్‌ జిన్ని కెంగేల మీ 

దికి బోద్రోయుచు నాటలన్‌ బరచు నీ దివ్యాకృతిన్‌ గానుపిం 

చి కృతార్ధీకృతనేత్రుసల్పుము ననున్‌ శ్రీగోపికావల్లభా! 25 


నవనీతం బొక కేలయబూని యొకటన్‌ ధాత్రీతలంబాని ప 
ల్లవితస్మేరముఖారవిందము సముల్లాసంబుగా నెత్తిజా 

నువు నొంటన్‌ బదమొంట బర్వులిడుచున్‌ శోభిల్లు నిన్నున్‌ ద్భగో 
త్సవమేపారగ జూడగా వలతు గృష్టా! గోపికావల్లభా! 26 


ప్రమదంబారగ నొక్కరింట ఘృతముల్‌ పా(రల్లావి యారిక్తకుం 

భములన్‌ వేరొక యింటబెట్టి కడకున్‌ వార్వీరు వాదంబులా 

డ మృదుస్మేరము మోమునన్‌ దొణుకుచుండన్‌ జూచు నీ లీల క 

రము మాకించుక గాకయున్నది. మహాత్మా! గోపికావల్లభా! 27 


“బలుడేతెంచిన ద్రాగిపోవు నిదిగో పాల్తావు నీ చుంచు వ 

ర్ధిలు రొమ్మంచు యశోద గిన్నెయిడC గోర్మిన్‌ ద్రావి సాబాలు; 
మలహస్తంబున ముట్టి చూచుకొని “అమ్మా! యింక నా చుంచు వ 
ర్థిలదేమే”యని యేడ్చు నిన్‌ దలంతు దండ్రీ! గోపికావల్లభా! 28 


40 రాఘవరెడ్డి రచనలు 


తనుజన్ముండు సరస్వతీప్రియుడు, నీతల్పంబు శబ్బానుశా 

సనుడున్‌, శ్యాలకుడున్‌ గళానిధియగున్‌, ఛందోమయుండేమొ వా 

హన, మానీమొన పద్యముల్‌ గొణుగు నా యత్నంబు రత్నాపణం 

బున గుంజాతతి యమ్మబూనుట యగున్‌ బో! గోపికావల్లభా! 29 


విలసత్మంకణర్వుంకృతుల్‌ గుదిగొనన్‌ వేగప్రవల్గత్సటాం 

చలలై వేకువ పెర్గులన్‌ జిలుకు యోషారత్నముల్‌ దంతకాం 

తులు చంద్రద్యుతినవ్వ- నే శుభచరిత్రున్‌ గానమున్‌ సేతురో 
కలకంఠంబుల- నా నినున్‌దలతు వేడ్మన్‌ గోపికావల్లభా! 80 


దరహాసాంచితమైన మోము, సిరికిన్‌దావైన వక్షంబు, స 

త్మరుణార్టంబగు దృష్టి, 'పేదనడు, మింతల్‌ కన్నులున్‌, గప్పు ముం 
గురులున్‌, జామనచాయ మేను, నునుజెక్కుల్‌గల్లు నీ రూపమున్‌ 
స్మరియింపన్‌ బెరచింత లంతమగు గృష్టా! గోపికావల్లభా! 31 


కోకల్‌ముచ్చిలి కూలకుంజముపయిన్‌ గూర్చుండి నీవుండ ఛా 
యాకృష్ణున్‌గని ముద్దరాలొకతె నెయ్యంబొప్ప సహ్రీక స 

(భ్రూకౌటిల్య ససుస్మితాస్యయయి “నా పుట్టంబు నా కొమ్మటం 
చాకర్షింపగజూచి నవ్వెదు మహాత్మా! గోపికావల్లభా! 82 


జలకేళిన్‌ సవరించు గోపతరుణీజాలంబు వంచించి వా 

రల పుట్టంబులనెల్ల గొల్లగొని పెన్‌ మ్రాకెక్కి నేత్రాంబుజం 

బుల మోడ్పుల్‌, కచరాజియున్‌ గరతలంబుల్‌ వారికిన్‌ గట్టు దు 
వ్వలువల్‌చేసి హసించు తుంటరివి దేవా! గోపికావల్లభా! 33 


యమునన్‌ దోయములాడు ॥|వేతల దుకూలానీకమున్‌ డాచి, యా 

(ప్రమదల్‌ సానునయోక్తి వేడుకొనుచున్‌ (బ్రావిర్భవత్సంచబా 

ణములై హ్రీతరళంబులై యలసతానమమ్ములౌ దృక్రసూ 

నములన్‌ బూజలొనర్ప6 బొంగెదు గదన్నా! గోపికావల్లభా! 34 


రాఘవరెడ్డి రచనలు 41 


ముల్లోకమ్ములు గేల్లిసాధములు, లేముల్‌ వాపు క్రాల్లంటి నీ 

యిల్లా, లాత్మభవుల్‌ చతుర్ముఖుడు పంచేషుండు, జేజేలు ని 

న్నుల్లాసంబున గొల్బు భృత్యు, లిటులయ్యున్‌ బాయ వే ప్రొద్దు 

పల్లెన్‌ చిత్రము నీ చరిత్రములు దేవా! గోపికావల్లభా! 35 


వడి నెవ్వం డొకకేలనెత్తెను గిరిన్‌ బాలుండెయై నీలవ 

ర్షుడునై సాంద్రతమ:ప్రదీపమను పేరున్‌ గాంచె నెవ్వాడు ధీ 

రుడునై రాధకు లొంగినాడెవడు? జారుండయ్యు సంసారదూ 

రుడెవం డా నిను గొల్తు నద్భుతచరిత్రున్‌ గోపికావల్లభా! 36 


యమునాతీరజకల్పమూలమున వ్యత్యస్తాంఘికన్‌ నిల్చి వ 

క్రము వామాంసము జేరగా నునిచి మందప్రోన్నతభ్రూవిలా 

సముమీరన్‌ రదనచ్చదాంతమున వంశమ్మింపుగా నిల్పిగా 

నము గావించు తదాకృతిన్‌ దలతు గృష్టా! గోపికావల్లభా! 37 


వేణీమూలనిబద్ధపింఛు, రుచిమల్పీతాంబరున్‌, వల్లవ 
క్షోణీభాగకరీషరూషితపదాబ్బున్‌, భక్తిభావానమత్‌ 

వాణీవల్లభ వాసవప్రముఖు, గోపాలాంగనాజాల గీ 

ర్వాణోర్వీరుహు నామదిన్‌ దలతు దేవా! గోపికావల్లభా! 88 


తన పాణిగ్రహణోత్సవంబున ద్రపాదంభావనమ్రాస్యయి 
స్తనకుంభోపరిలంబ మానతరళాంతర్చింబితత్వత్సుధా 
శనరాణ్జీలమనోజ్ఞమూర్తి గని సం స్తంభించి మేన్‌ బుల్మరిం 

చిన శ్రీరుక్మిణి యందమెంచెదు మదిన్‌ శ్రీగోపికావల్లభా! 39 


నాకాబ్దానన నీల నిన్‌ గపటనిద్రాణున్‌ దరింజేరి య 

స్తోకానందముమీర నీ యధరమున్‌ జుంబించి నీ వొయ్య వీ 
పంకంజంబులువిప్పి నవ్వ బొలయల్మంబ్రబ్బు నబ్బోటి వి 

బ్బోకంబున్‌గని యుబ్బు నీకు గయిమోడ్చుల్‌ గోపికావల్లభా! 40 


42 రాఘవరెడ్డి రచనలు 


మోమున్‌వంచి పదాంగుళిన్‌ క్షితితలంబున్‌ వ్రాయుచున్‌ నిల్చు స 
శ్యాముగ్ధాంగన మెత్తమెత్తగను శయ్యంజేర్చి ముక్తావళీ 
రామంబున్‌ బరికించు వ్యాజమున దద్వక్షోజముల్‌ గీరుచున్‌ 
రోమాంకూరముగల్లజేయు నిను నెంతున్‌ గోపికావల్లభా! 


తనయుత్తుంగపయోధరాగ్రములమీదన్‌ నీవు పాదంబు మో 
పిననీ పాదము పద్మపేశలము నొప్పిన్‌ గందునో యంచు గొ 
ప్పునకుంజుట్టిన పూలుదీసి యెదపై బొందించు రాధానితం 
విని నీపై తనకెంత మక్కువయొ సామీ! గోపికావల్లభా! 


పృధుకంబుల్‌ గొనితెచ్చి చేజెడిడ, భూబ్బందారకుండొక్క డీ 
వధికప్రీతి గ్రహించి యాతని సమ స్రైశ్వర్యసంయుక్తుజే 

సి, ధరన్‌ గీర్తినిగంటి విట్టిపనులన్‌ జేయంగ నీకే తగున్‌, 
అధరీభూతమనోజచంద్రరుచిరాస్యా! గోపికావల్లభా! 


లలిదోత్రంబొకకేలబట్టి, పెరకేలన్‌ బగ్గముల్‌ బట్టి కుం 
డలముల్‌ కంఠసరంబులున్‌ గునిసియాదన్‌, జారుగండస్థలం 
బుల ఘర్మోదకమూర, పార్టుని రథంబున్‌ రొప్పు 5 చొప్పు లో 
దలపన్‌ మైపులకించు నోయి పరమాత్మా! గోపికావల్లభా! 


ములుకోలన్‌ దలంబెట్టి; దంతములరశ్ముల్‌బట్టి, (క్రొవ్వాడి గో 
ళులచే ఖర్జువుబాయగా నిమిరి, నీళుల్‌-దోయిటన్‌జల్లి య 
ర్మిలిమై కజ్టిపటాణులన్‌ గడుగు నిన్‌ శ్రీవల్లభాకారు, భ 

క్తుల ముంగొంగుపసిండిగా6 బరిగణింతున్‌ గోపికావల్లభా! 


మాద్యద్భృంగమసారభాసుర మసామాన్యంబు వేదాంత వా 
గ్వేద్యంబున్‌ వ్రజసుందరీనయనపంకేజాత సేవ్యంబు నీ 
ప్రోద్య తేజ మరిష్టజృంభణలయంబున్‌ జేసి సద్యోవివే 
కద్యోతాత్ములుగా- నొనర్చుత శభాంగా! గోపికావల్లభా! 


రాఘవరెడ్డి రచనలు 


41 


42 


43 


44 


45 


46 


43 


తొలి రాముండుగసంచరింపగ మునీంద్రుల్‌ దావకాలింగనా 

దుల6 గాంక్షించిన “గృష్టజన్మమునయందున్‌ దీర్తుంమీ రాడువా 

రలుగా రం”డన వారు ట్రేతలగుచున్‌ రా- స్వేచ్చగా- నడ్డ మా 

కలు లేకిట్లు చరింతువే? జలముగంగా! గోపికావల్లభా! 47 


జగమున్‌ సృష్టియొనర్చ పెద్దకొడుకున్‌, సంపత్తులెల్లప్పుడీ 

నగ నిల్లాలిని, కామమున్‌ బెనుప కందర్చున్‌ ద్వితీయాత్మజున్‌, 

సొగసొప్పన్‌ నియమించి గోపతరుణీస్తోమంబుతో మోదమా 

రగ సంచారము జేయుచుంటివె? నుతేంద్రా! గోపికావల్లభా! 48 


మనసున్‌ నీపయి నిల్పి రిత్తకడవన్‌ మంధానమున్‌జేర్చి ద్రి 

ప్పును రాధాసతి, యాపె చన్నుగవ జూపున్‌ నిల్పియు న్నీవు దో 
హనబుద్ధిన్‌ వృషభంబు విప్పెదవు, మీయన్యోన్యరాగంబు పా 

వనమున్‌ జేయునుగాక లోకముల- దేవా గోపికావల్లభా! 49 


భవబంధమ్ములCబాసి ప్రోవుమని నీ పాదారవిందమ్ములే 

మివులన్‌ నమ్మి భజించుచుంటిగద స్వామి! పుండరీకాక్ష! కే 

శవ! నారాయణ ! విష్టరశ్రవస! విష్వక్సేన! గోవింద! మా 

ధవ! దామోదర! వాసుదేవ! పరమాత్మా! గోపికావల్లభా! 50 


రాసక్రీడల రాత్రులందలసి నిద్రంజెందు గోపాలకాం 

తాసందోహము మేలుకొల్ప మురళీనాదామృతంబూది యా 

యాసంబెల్ల హరించి, వారలకు నిత్యానందమున్‌ గూర్చు ల్స్‌ 

హాసంబున్‌ స్మరియించి కాంచెదను తృప్తిన్‌ గోపికావల్లభా! 51 


వియుంటిన్‌ గరమున్‌ బురాణకథలన్‌- వేమారు వానిన్‌ దలం 

చిన యాశ్చర్యముగల్లు- వాసిగల వాసిన్‌ వీసమంతైన గై 

కొనలేనైతిని, లబ్ధవర్ణకులవాకుల్‌ పచ్చిబొంకుల్‌, దయాం 

బునిధీ! చెప్పితి నీకు నా యనుభవంబున్‌ గోపికావల్లభా! 52 


44 రాఘవరెడ్డి రచనలు 


నవద్యోజ్ఞ్వలచం ద్రికావిశదపర్యంకంబునన్‌ బవ్వళిం 

పవ నీ యందము చూడనొప్పెనగు సుశ్రీపూర్ణ మందాకినీ 
నవరాజనృదులోర్మికాతరళితవ్యాకోచనీలోత్పలం 

బవ -నా నిన్నుదలంచి మైమరతు గృష్టా! గోపికావల్లభా! 


నను గాపాడితి వన్ని యాపదలలోనన్‌ గాలముల్నాటకుం 
నితాంతంబగు దుఖవహ్నిశిఖ గాఢప్రేమ పీయూషధా 

ను చల్లార్చితి చుంయిమన్న రవమున్‌ రాకుండ సందేహమ 
న్న నొనర్పం బనియేమి నేడకట! నన్నున్‌ గోపికావల్లభా! 


Ey కారుణ్యపవిన్‌ విపద్దిరుల నెన్నే గూల్పగావచ్చు నిం 
దేకాసంతయులేదు సందియ”మటం చేమేమొ (ప్రాగల్భ్యముల్‌ 
వాకొంటిన్‌ బదుగుండ్రతో యిపుడు నా పల్మెల్ల వమ్మైన య 
ట్లే కాన్సింపదొడంగె నోర్తునె? హతార్తీ! గోపికావల్లభా! 


తమ కంటన్‌ గననట్టి యర్థముల బ్రత్యక్షంబుగా గన్న చం 
దమునన్‌ స్పష్టము సేయనెంచుటయె విద్వత్తత్వమౌనే? యస 
త్యమునందున్‌ బలమున్న మాదిరిని సత్యంబందు సారంబు గ 
ల్లమి, యీ నాటికి దోచు నాకు- శుభలీలా! గోపికావల్లభా! 


జగముల్‌ సృష్టియొనర్చితీవె యఖిలేశా! “యజ్ఞులౌ వారికే 

దగు సత్యంబువచింప, పండితుల కేతన్నార్ల మావంతయున్‌ 
దగ” దన్నట్టుల నేల చేసితివా? యా తత్వార్థ మేమౌనా? చె 
ప్పగ నా బోంట్లకు శక్యమౌనె? విహగాశ్వా! గోపికావల్లభా! 


చదువుల్‌ నేర్చిన లబ్ధవర్ణకులకున్‌ సత్యంబు వాదించుట 
న్నది స్వప్నంబుననైన బుట్టనిది- ఎన్నాల్లీంక వర్ధిల్లునో 
ఇది? ఈ లోకరహస్యమెట్టిదియొ మేమింతైన గుర్తింపజా 
లుదుమో లేదొ? ఎజుంగజాలను కృపాళూ! గోపికావల్లభా! 


రాఘవరెడ్డి రచనలు 


53 


54 


ర్‌ర్‌ 


ర5్‌/ 


ర్‌రి 


45 


(శుతివేదాంతము లభ్యసింత్రు గురులన్‌ శుశ్రూషలన్‌ దన్ని శా 
(స్రతతుల్‌నేరుతు రిన్ని చేసి తుదకున్‌ సాధించిరేమన్న ను 

న్నత సౌధంబులుగట్టి, సర్వవిషయానందమ్ములన్‌ గుల్క్మి వి 

(శుతులై రంతియె! ఏమియున్న విక హెచ్చుల్‌ గోపికావల్లభా! 59 


విదితంబయ్యెను నాకు నేటికి జగద్విఖ్యాతి నార్జింపగా, 

సదుపాయం బన్ఫతంబు లాడుటె మహాసత్యంబుగా దోచున 

ట్లది విఖ్యాతియెగాక విత్తమును విద్యాధిక్యమున్‌గూర్చు నే 

డిది సామాన్యము సర్వ మానవుల కిస్సీ గోపికావల్లభా! 60 


మును నే వారిని వీర లేని సుగుణంబుల్‌ జేర్చి పద్యంబుల 

ల్లిన వైనంబునజేసి నా రసన మాలీమస్యమున్‌ బొందె6 బా 

వనచారిత్రు రమాకళట్రు నివుడీ- పద్యంబులన్‌ బాడి పా 

వనమున్‌ జేయుదు నయ్య ! నా మలినజిహ్వన్‌ గోపికావల్లభా! 61 


నిను వర్ణించు నెపంబుమీద నొకరిన్‌ నిందించు కార్యంబు త 

ప్పని గుర్తించితి- నిన్ను దిట్టవలె6 గాదా నన్ను నే దిట్టుకో 

జను నింకొక్కరి జోలి దీయుటయె దుస్సాధ్యంబు నీ వర్తనం 

బునునా వర్తన మెట్టులున్న సరిపోవున్‌ గోపికావల్లభా! 62 


సలుపన్‌లే దపకారమొక్కరికి, ఇచ్చంబూని యే కల్లయున్‌ 

బలుకన్‌ లేదు, ఫలంబుగోరి ఇడుముల్‌ ప్రాప్తించుచో దైవమున్‌ 

జులుకన్‌ జేయగలేదు, కర్మఫలమంచున్‌ సర్వమున్‌ సైచితిన్‌ 

దలకున్‌ మించిన కోరి కోరక మహాత్మా! గోపికావల్లభా! 63 


ధనవంతుండగువాని సన్నిధిని విద్యావంతులున్‌, శేముషీ 

ఘనులున్‌ బూచికపుల్లయట్లు తలయొగ్గన్‌ జూచితిన్‌- జీవయా 

త్రను సాగింపగ విత్తమొక్కటియె సర్వత్రేష్ట మే విద్దెయున్‌ 

బనిలే; దియ్యది నగ్నసత్యము- మహాత్మా! గోపికావల్లభా! 64 


46 రాఘవరెడ్డి రచనలు 


“తన ఫాలంబున దాతవ్రాసె నవి వ్రాతల్‌మార్పరా” వంచు స 
జ్ఞనులాడన్‌ మును వింటి; “కల్ల” యని విజ్ఞానుల్‌ వచింపంగ విం 
టిని ఇందేది నిజంబొ దోపక కడిందిన్‌ గుందెదన్‌- సత్యమున్‌ 
గనుదాకన్‌ బరితృప్తికల్ల్దదు శుభాంగా! గోపికావల్లభా! 


కవితల్‌వ్రాయుట దొడ్డయన్‌ తలపుచేగా, దర్ధమార్జింఎ6గా 
దు, విశేషంబగు కీర్తికాసపడి యెందున్‌ గోరలేదింత, శై 
శవమాదిన్‌ గొనలెత్తె6 జిత్తమున్‌ కాంక్షల్‌ - కానగారాదు హే 
తువు- నీవే కలిగించినావని తలంతున్‌ గోపికావల్లభా! 


ఇల6 బెక్కండ్రు వచింపగా వినుదు దండ్రీ! “కూటికే కోటివి 
ద్య”లటంచున్‌- నిజమంతెయౌను- బహువిద్యల్‌ నేర్చి పేరెక్కు 
టలు సాధించినదేదిలేదు- చదువుల్‌ రానట్టి యా మందబు 
ద్ధులకున్‌ గల్లని దేమిలేదు జగమందున్‌ గోపికావల్లభా! 


బాసల్‌ పెక్కులునేర్చి సుందరకవిత్వప్రాఢి నేపారి, కీ 
ర్తీసంపత్పరిశోభితుండగుట ఇంతేకాని సంతృప్తియే 
వీసంబైనను గాంచలేదతడు, తృప్తికలేని యే విద్యల 
భ్యాసంబున్‌ బొనరింపనేమి ఫలమయ్యా! గోపికావల్లభా! 


కాసుల్‌గూర్చెడు విద్య యెహికము, ముఖ్యం- బాత్మగుర్తించు చి 
ద్యాసారంబది ముఖ్యమండ్రు పరవిద్యన్‌; రెండుగాకున్న యా 
యాసంబే యది రండముండలకే యోగ్యంబంచు వేమన్న మున్‌ 
వ్రాసెన్‌ నికమగాదె? యా పలుకు దేవా! గోపికావల్లభా! 


సదసద్విజ్ఞతలేనియట్టి చదువుల్‌ సాధించి యే సిద్ధినం 
దెదరో? విద్దియరాని వారు చెడినారే? పొట్ట కన్నంబును 
న్న దినాలన్‌ జదువేల కై తలును గానంబేల? యన్నంబు లే 
ని దినాలన్‌ గవితల్‌ కలల్‌ వలయు దండ్రీ! గోపికావల్లభా! 


రాఘవరెడ్డి రచనలు 


65 


66 


67 


68 


69 


70 


47 


సరిగానున్న వ్యవస్థలన్నియును నస్తవ్యస్తముల్‌, ధర్మసుం 

దరితల్‌ న్యాయము లర్థశాస్త్రములు ఛిన్నాభఖిన్నముల్‌, నాటి భూ 

వరులున్‌ దత్పురవైభవంబులును స్వప్నప్రాయముల్‌ కట్ట! యీ 

కరణిన్‌ జ్ఞప్తికిదెచ్చు గాలము- శుభాంగా! గోపికావల్లభా! 71 


పదుగుండ్రున్‌ విహరించుచో నిపుడు గన్పట్టం డొకండైన గో 

పదులున్‌ సత్మవులున్నచోట, దులువల్‌ విద్వాంసులై పూర్ణసం 

పదలన్‌ బొల్చిరి- నాటి కట్టడులు నా మర్యాదలున్‌ సర్వమున్‌ 
కదలన్‌జేసెను కాలచక్రము శుభాంగా! గోపికావల్లభా! 72 


కడచెన్‌ దృప్తిగ జీవితంబు మునుపీ కాలంబునం దన్నియున్‌ 

గడగండ్లే! మును సన్నుతుల్‌ గనిన సంఘంబియ్యెడన్‌ దూరులన్‌ 

బడు- చిత్రంబిది కాలవక్రగతి6 దార్మారయ్యె సర్వం బటం 
చెడదోపించును నేటికాలము హతార్తీ! గోపికావల్లభా! 73 


యతిగా మారును దుర్విటుండు, యతి వేశ్యాలంపటుండాను, వి 
శ్రుతనిష్టానిధి త్రాగుబోతగు, పరిస్తుత్సాయి నిష్టాసము 

న్నతుడౌ, రాజు బికారియౌ, బడుగు భూనాథుండగున్‌ నీవు గో 

రితివేనిన్‌ గనుజెప్పపాటునను దండ్రీ! గోపికావల్లభా! 74 


శతకంబున్‌ రచియించుచో సగముమించన్‌ వ్రాసి, నాకింతలో 

మతికేదో స్ఫురియింప మానితిని నన్‌ మన్నింపు మీయర్ధమౌ 

శతకంబందు గుణంబదెంతొ మతి దోషంబెంతొ దోషజ్ఞులే 

గతి నిందింతురా? యాదరింతురా? అభంగా! గోపికావల్లభా! 75 


ఇలలో బాలుర వచ్చిరాని నుడులే యెంతే బ్రసాదించు వీ 

నులకున్‌ విందులటంచు విందులు వచింతుర్లాన బల్గోషముల్‌ 

గల నా కబ్బమునన్‌ ఘుణాక్షరగతిన్‌ గన్పట్టు నొప్పైన నిన్‌ 
దలయూపింపకపోదు నమ్మిక యిదన్నా! గోపికావల్లభా! 76 


48 రాఘవరెడ్డి రచనలు 


ఎటులో వ్రాసితి నీ యపూర్ణశతకం బెన్నేనియున్‌ దప్పులుం 

డుట సామాన్యమె బాలభాషితములందున్‌ దప్పులే తండ్రులే 

రుటయున్‌ జూడముగాన దీని గురుకారుణ్యంబునన్‌ స్వీకరిం 

చుట యోగ్యంబగు దాన నీ యశము హెచ్చున్‌ గోపికావల్లభా! 77 


రాఘవరెడ్డి రచనలు 49 


50 





పరిదేవనము 











రాఘవరెడ్డి రచనలు 


పరిదేవనము 


ఓంకారైకసుశబ్దభాజను స్వయంజ్యోతిప్రకాశున్‌ నిరా 
తంకున్‌ నిర్దుణు నిర్విలేపకు పరంధామున్‌ గుణస్తోము జ్ఞా 
నాంకున్‌ నిర్మలచిత్తపంకరుహసంయమ్య[గ్రియారాధనా 
స్తుంకారున్‌ భగవంతు నిన్ను భజియింతున్‌ వేణుగోపాలకా! 


తరళత్పత్రము నుత్సత[ద్రజము సందర్శించియే తావిమో 

పరి యున్నట్లు గడించుచుండెదము దేవా! అట్టులే ఇచ్చరా 
చరలోకంబునుజూచి నిర్మలమనస్మత్వంబునన్‌ వాగగో 

చరు నానందమయున్‌ నినున్‌ దెలుతు మీశా! వేణుగోపాలకా! 


(శితదు:ఖేంధనపావకాయిత కృపా శ్రీమంజులాపాంగశో 
భితుడంచున్‌ నిను వింటి బోతువనుచున్‌ బేరాసచే జూడ్మిని 
ల్పితి నీ వంకకు నా మనోరథ మెటుల్‌ నిండింతువో యెట్లు నా 
వెతలన్‌ కోనల6 గాల్తువో గురుదయాబ్దీ: వేణుగోపాలకా! 


“ధనమో భూములొ మేడలో యశమొ విద్యా బుద్దులో కోరి న 

న్న నర్తయంబున్‌ భజియింతు రందటు, నొకండైనన్‌ ప్రసన్నత్వ మొం 
ది నిరీహామతి నిష్క్మలంకమగు భక్తిన్‌ గొల్బు పాపాన బో 

యెనె” యంచున్‌ బెడమోము బెట్టెదవె? సామీ! వేణుగోపాలకా! 


రాఘవరెడ్డి రచనలు 


51 


ఎదియో కోరికలేక నిన్నెవండు సామీ! రిత్త సేవించు? మా 
కొదవల్‌ తీరకయున్న నీ కతన నీకున్‌ మొక్కు టింకేటి? క 
భ్యుదయ ప్రాప్తికి వేలు మార్గములు లేవో! ఏమియున్‌ బెట్టన 
ట్టి దొరన్‌ గొల్పుట వెల్టిగాదొ! మరి- తండ్రీ! వేణుగోపాలకా! ర్‌ 


“మది6గర్భత్వము6 దక్కి తా సకల ధర్మంబుల్‌ విసర్జించి నా 
పదపద్మంబుల యందు మానసము6 జేర్చంజాలు ధన్యాత్ము6 బా 
పదశాదూరు నొనర్తు” నంటి వకటా! భక్తావనక్రీడ కిం 

త దురంతంబగు షర్తు లెందుకు? మహాత్మా! వేణుగోపాలకా! 6 


భక్తాభీష్టఫలప్రదుండవని నీ ప్రఖ్యాతి లోకత్రయ 

వ్యక్తంబై అలరారు స్వానుభవ శూన్యం బంత ఇంకెట్టు లీ 

యుక్తిన్‌ నమ్మదగున్‌ బ్రమాణరహితంబో దేవ! కాదన్న నీ 

శక్తిన్‌ జూపగ రమ్ము - లెమ్ము సకలేశా! వేణుగోపాలకా! 7 


ఘృతకోశాతకి నాగగొందబికి నేనేమో మనోజ్ఞాఖ్య లీ 

క్షితింజూపట్టును 'భక్తపోషణ కళాశ్రీధుర్యుడన్‌ పేరిదే 

గతిసిద్ధింపగ నోపు నీకు నిది నిక్కంబంచు నిన్నాళ్లు6 గొ 

ల్పితిగానీ నిజమేమొ యిప్పటికి6 దేలెన్‌ వేణుగోపాలకా! 8 


ఆశ్వాసంబులు రాఘవీయమున నెన్నైనన్‌ గతించెన్‌, నిర 
స్తశ్వశ్చేయసముల్‌, రసాంతర లసద్ధట్టంబు ముందున్నదన్‌ 

విశ్వాసంబున6 ద్రిప్పుదున్‌ బుటలు నీ నిర్మాణ మెట్లున్నదో 
ఐశ్వర్యాన్వితమౌనొ కాదొ కృతి? దేవా! వేణుగోపాలకా! 9 


ఆశ్వాసాంతము దు:ఖసంతతికి న్‌ యం(ఘ్రిద్వయీసేవ యన్‌ 
విశ్వాసంబున6 గొల్బుచుంటి ఫలావిర్భూతి లేదింతకున్‌ 

విశ్వేశా! ఇక ఎంతకాలమని శాంతిన్‌ బూనుదున్‌, దీనుండన్‌ 
శశ్వన్నోదముగూర్చి నన్మనుపు మీశా! వేణుగోపాలకా! 10 


52 రాఘవరెడ్డి రచనలు 


“వారిన్‌ బ్రోచెను వీరి6 బ్రోచెను దయాపారంగతుం డార్యలో 
కారాధ్యుం”డని యెవ్వరో పలుక “నౌ నౌ” నందురేకాని యె 
వ్వారల్‌ చూచిరి “అబ్బ! బెబ్బులి” 'యనన్‌ వాలంబు పెన్సారెండన్‌ 
తీరేకాని నిజంబు కన్సడదు త్రండ్రీ! వేణుగోపాలకా! 


నలుపో తెల్పొ యెఖుంగ నిన్ను ననుమానజ్ఞానమే యూతగా6 
గొలుతున్‌ మేలది యేదొ కూర్తువని మాకుంజూపిరీ త్రోవ పె 
ద్దలు వారున్‌ నిన్నుజూడ లేదొకరు ప్రత్యక్షంబుగా “గ్రుడ్డివా 

రలు నూతన్‌ బడు” టౌనొకో తుద కుపేంద్రా! వేణుగోపాలకా! 


నిను గుర్తించు టటుండనీ మొదట నన్నే నేనెటుంగన్‌ సనా 
తన! నేనన్నను మేనుగా బ్రమసి మిథ్యాకర్భతాహంకృతుల్‌ 
గను నా నేత యరణ్యరోదనమ యౌగాకేమి? ఏ సౌఖ్యమె 
వ్వనికిన్‌ గోరి తెపింపగా వలయు దేవా! వేణుగోపాలకా! 


వనధిన్‌ వీచికలట్లు చిన్న్మయుండవై భాసిల్లు నీ యంద మొ 
ల్చును నిల్బున్‌ నశియించు లోకము లటంచున్‌ బల్కు తత్వార్థవి 
జ్ఞనసూక్తుల్‌ నిజమేని వేజొక పదార్థంబేది నీకన్న? లే 

దను మీ దుస్థితి బొందు కర్త యెవండయ్యా! వేణుగోపాలకా! 


అపురూపంబగు భావసూనముల నిన్నర్పింపగా గోరి ఎ 
ల్లపు డన్వేషణతత్సరుండనయి దేవా! బావనోద్యానుర 
మ్యపథంబందు జరింతుగాని కృతకృత్వమ్మునన్‌ బొందునే 
రుపులే దెట్లు వినున్‌ వశీకృతు నొనర్హున్‌? వేణుగోపాలకా! 


స్తుతి6 గావించిన6 బొంగవించుక మదిన్‌ దూషించినన్‌ (గుంగ వే 
గతి నిన్నున్‌ గజగింఎంజాలుదు శిలాకల్పుండ వయ్యో! కృపా 
మృతపూర్ణాత్ముండవన్న మేల్చిరిదు నీ కెట్లబ్బెనో మోసపో 

యితి సత్యంబు నెజబుంగలేక శుభమూర్తీ! వేణుగోపాలకా! 


రాఘవరెడ్డి రచనలు 


11 


12 


13 


14 


15 


16 


53 


నిన్నున్‌ నమ్మి భజించి నందులకు తండ్రీ దొడ్డలాభంబు లే 

కున్నన్‌ మానే- కుటుంబయాత్ర దినమెన్నో బన్నముల్‌ దాల్పకుం 
డన్నిశ్చింతముగా నదైన్యముగ6 గట్టా! సాగకున్నప్పుడో 

యన్నా! ఏమనిపించునో అరయుమయ్యా! వేణుగోపాలకా! 17 


దినకృత్యంబుల కప్పుసేతయు6 దదుత్తీర్ణత్వమున్‌ బొందలే 

క నితాంతాకులితాంతరంగమున రోగ(గస్తదేహుండనై 

దిన మొక్కేడుగ నీడ్చుచుంటి నిక ఈ దీనత్వ మెన్నాళ్లు సై 

తును? కంటన్‌ దడిపెట్టినన్‌ గరుణ రాదో? వేణుగోపాలకా! 18 


నా వంశోన్నతి యాభిజాత్యము మటిన్‌ నా కీర్తి మర్యాదలున్‌ 

దేవా! నిల్చుకొనంగ నాపడిన యార్తిన్‌ నేన గుర్తింతు నా 

లావున్‌ దుప్పలు తూలవచ్చె బ్రతికూలంబైన కాలంబు నే 

డే వెంటన్‌ గరుణించెదో హతనతార్తీ! వేణుగోపాలకా! 19 


నినులేడంచును జాయి గ్రుద్దెదరు క్షోణిన్‌ గొందజా మాట కా 
దని వాదింపదలంచి నేందగుదు నమ్మా యంచు ముందంజవే 
సినం దార్మాణము లేమి చూపి సుఖ సచ్చిన్మూర్తి వై యున్న నీ 
యునికిన్‌ దెల్పుదు మౌనమే శరణమౌనో వేణుగోపాలకా! 20 


సీదౌ యున్మి యదార్ధమైన జగతిన్‌ టేకెత్తునే యిట్టు లె 

న్నో దౌర్దన్యము, లెన్నో యాగడము, లెన్నో మాయ లిప్పట్టునన్‌ 
గాదిందొక్కటి నాకటంచు నిటు మౌనంబూనగా జెల్లునే? 

ఏదో శాంతి ఘటించు చొప్పరయ రాదే? వేణుగోపాలకా! 21 


“ధర్మగ్గాని యధర్మజృంభణము ప్రాప్తంబైననాడెల్ల నే 

బేర్మిన్‌ జన్మముదాల్చి, కల్మషములన్‌ బేర్మాపి, స్థాపించెదన్‌ 

ధర్మం బెప్పటి యట్ల” నంచు మును గీతన్‌జెప్పినా వేల దు 

ష్మర్మారంభము లాపరావు? నతవక్షా! వేణుగోపాలకా! 22 


54 రాఘవరెడ్డి రచనలు 


“దేవుండన్నిటికిన్‌ విభుం”డనెడు సుద్దిన్‌ నమ్ముటే రోత, ఈ 

త్రోవన్‌ ద్రొక్కనివారె నంతతము సంతుష్టాత్ములై పౌరుష 

శ్రీవిస్స్ఫారత వెల్లుచుందురు నినున్‌ సేవించి ఏవాడు తే 

జోవారాన్నిధియౌట కానయిడదెచ్చో? వేణుగోపాలకా! 23 


“పాశ్చాత్యుల్‌ నిను *ద్రోసిరా'జని ప్రభుత్వ శ్రీసముల్లాసతా 
నైశ్చల్యంబునుగాంచ నీ పదమెదన్‌ జింతించు మాకేమొ యీ 
దుశ్చింతాభరమా!” అటంచు యువకుల్‌ దూషింతురో నొచ్చి న్‌ 

నిశ్చేష్టల్‌ విడిరమ్ము! పేర్నిలుపు తండ్రీ! వేణుగోపాలకా! 24 


నీ వున్నాడవొ లేవొ ఎందులకు పోనీ మాకు నీజోలి, మా 

మా విధ్యుక్త మొనర్చి సర్వమును సంపన్నంబు గావింతుమన్‌ 
భావస్టైర్యముయబూని పుల్లయు గదల్పన్‌ లే మొకప్టట్టిచో 

నీవే జ్ఞప్తికి వత్తు నాస్తికులకేనిన్‌ వేణుగోపాలకా! 25 


ఇక నిన్‌ లేడని పల్మ నాల్క చెడకున్నే? సత్రబోధానులా 
పకలాపస్సుటచిత్త పంకజుల మే పాషాణమున్‌ గన్న తా 
వక భవ్యాకృతిగా దలంచుట చిరాభ్యస్తంబు మాకెట్లు నా 
స్తికవాదమ్ము ముదమ్ము గొల్పును? దయాబ్దీ! వేణుగోపాలకా! 26 


భగవన్నిర్మిత మెట్లు దప్పునని యాబాల్యంబు సై రించినా 
నగచాట్లోర్చుకొలంది6 గూర్చెదవె నా కారాట మంతంతకున్‌ 

తెగుదాంకన్‌ బిగియించు చందమిది కాదే? రచ్చకీడ్సింతునా 

నగుబాట్లా సుమి నీకు జూడు బుధమాన్నా! వేణుగోపాలకా! 27 


కొడుకున్‌ గోడలు బిడ్డలం గనిరి, మాకున్‌ గొంప యీనాటి కే 
ర్పడదయ్యెన్‌, దినవెచ్చముల్‌ పెరిగె, నిల్వా విత్తమా లేదు, రా 

బడి కొంచెంబె, బుణంబు హెచ్చి - అది దీర్పన్‌ గానరాదిమ్ము, పై6 
బడియెన్‌ వార్థక మోర్చికెట్లొాదవు? దేవా! వేణుగోపాలకా! 28 


రాఘవరెడ్డి రచనలు 55 


తృణమైనం బదివేలు నీ విడిన దంతేచాలు నంచున్‌ మదిన్‌ 

గణుతింతున్‌ బహు దుర్లభార్థముల నాకాంక్షించి పీడింప గా 
రుణికత్వంబు6 దొరంగి నాదయిన యోర్చ్పున్‌ జూడ నీవిట్లు దా 
రుణమైనట్టి పరీక్ష చేయనెటులోరున్‌? వేణుగోపాలకా! 29 


హరులా గ్రామములా పరార్థ్ధ్యమణులా హర్యంబులా సొమ్ములా 

కరులా రాజ్యములా యొసంగు మనుచున్‌ గాటించితిన్‌ నిన్ను? శ్రీ 

కర! సామాన్య కుటుంబయోగ్యమగు భాగ్యంబర్థితం, బింత గం 

దరగోళం బొనరింతు నీ యలం౮తి కన్నా! వేణుగోపాలకా! 30 


మహనీయుండవు శక్తి యుక్తుడవు కామ్యంబుల్‌ దురాపంబుల 

న్వహమున్‌ గూర్చంగనేర్తు వన్న భ్రమజం బ్రార్ధించితిన్‌ వేచితిన్‌ 
బహుకాలంబు నభీష్ట బష్మృయణ్‌ వంధ్యాభావమున్‌ దాల్చి ని 

స్పృహం జెందెన్‌ మది కింపచావ! విడుమార్తిన్‌! వేణుగోపాలకా! 31 


లోకాలన్నియు బొట్ట బెట్టుకొనినన్‌ లోకేశ ఆ లోకముల్‌ 

నీకేమూలకు జాలవాయెననుచో నీవేమి నాకిచ్చుటే 

మీ కుక్షింభరి జ్ఞప్తి రాకపుడు నా కీమాట; యాచించితన్‌ 

నీ కారుణ్యశరవ్యదృష్టివయి తండ్రీ! వేణుగోపాలకా! 32 


నాకే ముగ్గురొ యిద్దరో కలరు ప్రాణస్నేహితుల్‌ వారితో 

నాకష్టంబుల జెప్పుకొన్న సగమైనన్‌ దీర్తు రీ పాటికే 

నీకేకావలె నంచుయెప్పుటకు దండ్రీ! కారణం బెన్న లే 

వా? కావా ఇతరేంగితజు(డవు దేవా! వేణుగోపాలకా! 38 


నవనీతం బనుకొంటి నీహృదయ మన్నా! అందులో వజపున్‌ 

రవలున్‌ సమ్మిలీతంబులయ్యె- యటులన్‌ గాదందువా దేవ! క 

న్గవ నశ్రూదకధారలూరగ నినున్‌ బ్రార్ధింఎంగా ద్రోసిపు 

త్తువె మోమోటముదక్కి ఏమని శపింతున్‌? వేణుగోపాలకా! 34 


56 రాఘవరెడ్డి రచనలు 


కలుగున్‌ స్వీయకృతానుగుణ్యముగ దు:ఖంబో సుఖంబో అచం 

చలమై ఏదియు నిల్వదెవ్వనికి నీషత్మాల మందెన్ని మా 

ర్చులొయౌ గవ్వకు పుటం డెవ్వండడుగున్‌ బోవోయి? నీ వైభవం 

బులకున్‌ నీకు జోహారు- కాంచుము సుఖంబున్‌! వేణుగోపాలకా! 35 


చాలున్‌ జాలును నీదు నేయములు నాశాపాశమున్‌ దైెంచితిన్‌ 

మేలయ్యెన్‌ క్షణకాలికంబయిన యీ మేనెప్పుడో టుప్పునన్‌ 

రాలున్‌ దీనికి నింతదైన్యపడి- నిన్‌ “రావయ్య! రక్షంప వ 

య్యా! లేవయ్య” యటంచు మోకరిల నేలా? వేణుగోపాలకా! 36 


బలిసామ్రాజ్యము వజ్రికిచ్చితివి, మున్‌ పాంచాలికై గోపకాం 

తల పుట్టంబుల గొల్లకొట్టితి. కరీంద్రప్రాణముల్‌ కాచి ని 

ర్హళిత ప్రాణమొనర్చి తన్యకరి నీ దాతృత్వ లీలావిభూ 

తులివే స్వీయ విభూతి సన్నగిల దెందున్‌? వేణుగోపాలకా! 37 


దౌర్విధ్యంబది యెంత యుండినను మా దాతృత్వలీలల్‌ ఫలీ 
కుర్వత్సర్వవనీవకేప్పితజరత్‌క్షోణీరుహంబుల్పుమీ 

యుర్విన్‌, తాదృశుడైన రెడ్డి విధి లేకొక్కండు నీకర్థియె 

నిర్భత్తేషుడు కానిచో, నగరె? తండ్రీ! వేణుగోపాలకా! 38 


గుణమున్‌ గల్లి వసింప వొక్కదరి నీకున్‌ గట్టులే దొండు కా 

రణమున్‌ లేకయ చొత్తు వన్నిట సమర్యాదుండ వేరున్‌ నినున్‌ 

గణుతిన్‌ చేయరు మాయకాశ్రయమనంగా నుండు రూపు నిన్‌ 
(బ్రణుతింపన్‌ గుణశాలు రొప్పుకొన రన్నా? వేణుగోపాలకా! 39 


బహుశాస్త్రంబులు నేర్చి, యౌపనిషదవ్యాహారసారాంశసం 

గ్రహణ ప్రాఢతబొల్చి సాధనసమ(గత్వంబు సాధించి, స 
న్మహితోదాత్తసమాధిలీనులగు ధీమన్మాన్యులే నీమహా 

మహతన్‌ సాంతమెజుంగలేరు నిఖిలాత్మా! వేణుగోపాలకా! 40 


రాఘవరెడ్డి రచనలు 57 


క్రీడారంగము నీకు లోక, మమరుల్‌ భృత్యుల్‌, దినేశుండు రే 
టేడున్‌ గన్నులు నీ స్వరూప మఖివర్ణింపన్‌ ద్రయీసూక్తులు 
వ్వీడాభారము నొంది వెన్మ కొదుగన్‌ నే నింక ఏజాడం గొం 
డాడన్‌ నేర్తు ముధావచస్ముడ నఖండా!వేణుగోపాలకా! 41 


సృజియింపన్‌ బనియేమి లోక? మెవడర్ధించెన్‌ నినున్‌ ఉర్విరా 

ప! జనుర్భత్యు జరారుజాది దురవస్థా గుంఠితంబయ్యు దు 

స్యజ, మాపాత మనోహరంబు పరిముహ్యంబున్‌ దురూహ్యంబు స్‌ 
నిజమాయాకృతమున్‌ జయింప దరమౌనే? వేణుగోపాలకా! 42 


పరమాత్మా! భవదీయ విశ్వరచనావ్యాపార మంగీకరిం 

పరు తత్వజ్ఞాలు మాయపై నిడెద రా భారం, బవిర్వాచ్యమం 

దు, రసతృ్సచ్చిదచిజ్ఞడాజడములందున్‌ జేర దమ్మాయ యం 

దు, రిటుల్‌ ముంత్రు విచార సాగరమునందున్‌! వేణుగోపాలకా! 483 


కొండల్‌ కోనలు మబ్బు గుంపులును వాగుల్సంద్రముల్‌ యామినీ 

శుండున్‌ సూర్యుడు జుక్క లిన్ని యెదుటన్‌ శోభిల్లగా6 గర్తయొ 

కృండున్‌ లేక, యివెట్లు కల్ల్ణెనని శంకాసంకులం బేల కా 

కుండున్‌ డెందము? కర్త ఇంత6కవండొక్కో! వేణుగోపాలకా! 44 


నిరతోద్యోగికి నప్రయోజకుడు జన్మించున్‌, నిరుద్యోగికిన్‌ 

నిరతోద్యోగి జనించు, మందమతికిన్‌ విజ్ఞాని, విజ్ఞాని క 

క్షరశూన్యాస్యుడు బుట్టు కారణము మృగ్యం వీ జగత్మల్పనా 

పరమార్గంబది యేమొ చిత్రమగు దేవా! వేణుగోపాలకా! 45 


కలయో నిక్కమొ చెప్పంజొప్పడ దహా! కన్నూసి కన్విప్పులో 

పల బీళ్ళూళ్లగు, వీళ్లుబీళ్లగును, సంపన్నుండు దా గూలిమూ 

టలు మోయున్‌, నిఖుపేద మేడలను [గీడల్‌ సేయు, సామ్రాజ్యముల్‌ 
తలక్రిందౌ నొకటేమి మాజఖు జగమెల్లన్‌ వేణుగోపాలకా! 46 


58 రాఘవరెడ్డి రచనలు 


అల్పాయుష్ముల మేవా కొంచెములు పర్యాప్తంబు లై యుండ, నా 
కల్పాంతంబును నిల్తుమన్నటుల సంకల్పంబులన్‌ దాల్చగా 
డీల్పాటొందము- వాకిటన్‌- బుడుకు గిడ్డిన్‌ గట్టనీ, దొడ్డిలో 
వేల్చుంజెట్లను బెట్టనీ, కనముతృప్తిన్‌ వేణుగోపాలకా! 


అంతా శూన్యమటం చెవండెజటుగండయ్యా! లోకమున్‌ భ్రాంతులై 
గొంతుల్‌ కోసిగొనన్‌ దయారగుదు రాకుంబోక కల్లాడి మా 
కింతే చాలు నటన్న మాటెజుగ రన్నే లక్షలార్జించియున్‌ 

వింతల్‌ పో! మనుజస్వభావము మహిన్‌ శ్రీ వేణుగోపాలకా! 


ఈ సర్వంబు క్షణప్రభాతరళమం చీక్షింప నుంకింతు౮ా 
నీ సంకల్ప వికల్ప మాత్రమగుచున్‌ డెందంబు నన్నీడ్చు నా 
నాసౌందర్యసుఖోపభోగపరితృష్టాసాగరోత్తుంగవీ 
చీసందోహనిమజ్జనార్థ మకటా! శ్రీ వేణుగోపాలకా! 


ఏదీ నిత్యముగాదు నశ్యమయగున్‌ దృశ్యం బవశ్యంబుగా 
మోదంబైనను భేదమైన నది ఏ మూణ్ణాల్లకో దీటుగా 

నీ దేహావసరంబు నన్నమును పానీయంబు లేమైన సం 
పాదింపన్‌దగు దానికిన్ని వెత లబ్బా! వేణుగోపాలకా! 


కూడున్‌ గూడదటంచు6 జూడకెద6 గోర్ముల్‌ కోరితిన్‌ గొన్ని ము, 
న్నీదేర్పంబడు నన్నయాస౦ గొని తప్పింతేకదా! దీనికై 
కూడుంగుడ్డల కప్పుడ6 బనుప సంకోచింపవా? నిల్వంగా 

నీడన్‌ గట్టుకొనంగ దోద్చడవ తండ్రీ! వేణుగోపాలకా! 


తోడై నీడయి చిన్న నాట గొలె నేదో యొక్క చందాన నా 
కాడంబాడను వీలొసంగితి కదయ్యా! వీడకా నెయ్యమున్‌ 
నాడున్‌ నేడును నమ్మియుంటిని శరణ్యంబంచు నిన్నే యియకన్‌ 
నా డెందంబు6 గలంఎంజూడకు మఖండా ! వేణుగోపాలకా! 


రాఘవరెడ్డి రచనలు 


47 


48 


49 


50 


51 


52 


59 


నేడో టేపొ యనుగ్రహింతువని తండ్రీ! కొండయంతాసతో 

నే(డుల్‌ పూండులుదాటి పోయె, నెపుడింతే యయ్యె నా యాశ దూ 

టాడన్‌ జూతువె? ఇంత పాప మొడిగట్టన్‌ జెల్లునే? పుణ్య వ 
చ్చూడారత్నమ! మొక్క గోయుదువె చేతుల్‌? వేణుగోపాలకా! 53 


ఓడల్‌ బండ్లను బండ్లు నోడలను రావో అట్టులే మేళులున్‌ 

గీడుల్‌ వచ్చును విచ్చు నెందుకు మన శ్లేశంబు? నాలింపగా 

లేయా నా మొజ- గూర్చడా వలయు కల్మిన్‌ - నాకు కన్నయ్య తాం 
గాండా యంచును నిన్ను నమ్మితి శుభాంగా! వేణుగోపాలకా! 54 


పాడిన్‌ దప్పగ నీక, యున్నతికి లోపంబింత రానీక, కా 

పాడంజూడుము - దేహవాసన విలుప్తంబైన యీ కొంచెమున్‌ 
ఎండన్‌గాని- అనేకజన్మగత మే వీకన్‌ నిమేషంబులో 

వీడున్‌? యత్న మొనర్తుగాక కరుణాట్టీ! వేణుగోపాలకా! ర్‌ర్‌ 


ఏదీ కోరకు మందువేమి కతమోయీ? కోరగా రానిదే 

న్‌ దౌర్భాగ్యపు సృష్టియెందులకు? నీవే చెప్పు మొక్కింత- మ 

ర్యాదన్‌ జేసితి 'నీ ఉపాధి కిది ధర్మంిబంచు, కాంక్షింపకే 

లా దప్పున్‌ సహజంబు దుస్త్వజము గాదా! వేణుగోపాలకా! 56 


ఛందోబద్ధముగా మదీయము మనస్తాపయు నీ ముందు నీ 

చందానన్‌ వెలికుబ్బె(గాని కవితాసౌందర్యముంజూపి నీ 

డెందంబున్‌ హరియించు పూన్మి యని పాటింపంగరా దిందిరా 
నందాలంబన! నీకు నా మినుకు లెంతల్‌? వేణుగోపాలకా! 57 


మతికిన్‌ దోపవు ద్వంద్వభావములు శ్రీమత్సాధుసాంగత్యధిక్‌ 

కృతముల్‌ సర్వములంచు నెంచితిని గానీ క్రొత్తలౌ యొత్తిడుల్‌ 

మితిమీజన్‌ పరిషుప్తవాసనలు సామీ! టెక్కలన్‌ విప్పి వ 

చ్చి తనూసారముంీల్సి పిప్పియొనరించెన్‌ వేణుగోపాలకా! 58 


60 రాఘవరెడ్డి రచనలు 


కలుముల్‌ నిండిన కాపురంబులకు వంకల్‌ లేవు పో- వెండ్రుకల్‌ 
గల గొప్పెట్టులబెట్టినన్‌ సొబరా యౌగా దేవ! అంతంతవా 

రలె “సంసారము మోయలేము కడు భారం” బన్నచో మొల్టిముం 
తల యుగ్గంబుల కింక ఏమిగతి కృష్ణా! వేణుగోపాలకా! 


అసలే కత్తులబోను సంసరణ మాహా! శామృరీజాలమం 

త సుఖాభాసమనంగ౦6 బెక్కతుకులన్‌ నా కాపురం బేమియున్‌ 
బసగాకున్నది ప్రాతచెప్పుగం గుదుర్చన్‌ లేక నా ప్రాణముల్‌ 
విసివెన్‌ నేర్చు మెయిన్‌ గుదుర్చు మి(క నీవే! వేణుగోపాలకా! 


నే నీ రాఘవుంగూర్చి యే నుడువం దండ్రీ! మూడువంతుల్‌ జగం 
బీనాడున్నది యౌరు సౌరు గనునీ వెబ్బంగి రక్షింతువో 

కానీ భేదవిభేదభావములC గుక్కల్‌ చింపు ఆకయ్యె అ 

య్యో! నిర్దుష్ట మొనర్ప6 చూడుము కృపాళూ! వేణుగోపాలకా! 


భవదం(ఘుల్‌ తల దాల్పెదన్‌ శ్రుతిశిరోభాగ్రత్నముల్‌ భక్తపా 
వవిదూరీకరణప్రభావములు, శుంభజుంభమాణాజవం 
జవనీరంధ్రతమోవిభంజక దినేశా నోదయంబుల్‌, బుధ 
స్తవనీయంబులు6 బద్మపేశలము లీశా! వేణుగోపాలకా! 


నిన్నున్‌ విశ్వము6 గూర్చి సంజనిత సందేహుడనై జ్ఞానసం 
పన్నానీకము డాసి కేల్మొగిచి సంప్రశ్నింప 'మున్ముందుగా 
నిన్నే నీవు గ్రహించు” మంచనిరి దానిన్‌ బట్టి యోజింప స్వే 
యౌన్నత్యంబు స్ఫురించె నాత్మకు నిరీశా! వేణుగోపాలకా! 


తెలిసెన్‌ సాధుసమాగమంబున జగన్మిథ్యాత్వమైనన్‌ జలా 
చలమై డెందము పప్పులో నడుగిడున్‌ సంతప్తమై యప్పుడ 
ష్టలవాటెంత విరాగమబ్చిననొ గా కల్పాలతోదీఅ, దె 
వ్వలనన్‌ బాటిన నీకు వేర్పడునె? దేవా! వేణుగోపాలకా! 


రాఘవరెడ్డి రచనలు 


59 


60 


61 


62 


63 


64 


61 


చదువుల్సందెలు నేర్పి, కూర్చి సుఖ మశ్రాంతంబు, గోరంత యా 

పదరా6 గొంపమునింగినంత పరితాపంబంది, ఆర్జించు సం 

పదలెల్లన్‌ వ్యయపెట్ట పెంచిన నిజాపత్యంబు సంతృప్తి నా 

కొదవన్‌ వర్తిలదేమి దుర్విధియొ ఓహో! వేణుగోపాలకా! 65 


కార్యాకార్యవివేక మున్నతకళాకౌశల్యమున్‌ సర్వదౌ 

దార్యం బార్యజనోపదిష్టపదవీ తాత్పర్య ముద్యన్మన 

స్టైర్యంబున్‌ దనరార దిద్దుమిక నా సంతానమున్‌, నన్‌ ధృతా 

హార్యా! మా వెలయీని కామగని వన్నా! వేణుగోపాలకా! 66 


దేవా! నా దగు దృష్టి నీవగుము, నీదృష్టిన్‌ విలోకింతు నే 

నీ విశ్వంబును, నాదు కేలగుము తండ్రీ! దాన యీ ధాత్రికిన్‌ 

సేవల్‌ సేయుదు, నాకు జిత్తమగుమా చిత్తంబునన్‌ సత్యబో 

ధావిర్భావముC గూర్తు నీ జగతి కన్నా! వేణుగోపాలకా! 67 


ఇంతేలా? ఇక నేన నీవగుము నీవేనై చిదానందనై 

రంతర్యాకృతి సర్వమంగళకరప్రారంభసంరంభసం 

క్రాంతస్వాంతుందనై ప్రపంచము సుఖాక్రాంతంబుC బ్రోద్యత్మళా 
వంతంబున్‌ బొనరింతు విశ్వమయ రూపా! వేణుగోపాలకా! 68 


అజకన్నోడ్పులచే6 బసుల్‌ నెమరు వేయన్‌ మాని నిల్చుండ, జా 

ల్లజగన్‌, మైోళ్లివురింప విష్మరములెల్లన్‌ సొక్క నీ చాక్క్మమౌ 
మురళీగానసుధారసంబున జగంబున్‌ ముంచి యానంద మం 

దిరమున్‌ జేయగదోయి యొక్కపరి తండ్రీ! వేణుగోపాలకా! 69 


ఆపత్మాలమునందు దోడుపడువా6 డాప్తుండు లక్షావధి 

శ్రీపూర్ణత్వమువేళ మిత్రములు గారే ఎల్లరవ్వారి నే 

లా పాటింతురు? చైత్రికాగమన వేళన్‌గాక కాకం బదే 

దో పైకంబది యేదొ దేటపడునొక్కో? వేణుగోపాలకా! 70 


62 రాఘవరెడ్డి రచనలు 


చెలుముల్‌ గల్లినవాడ, వాశితులకున్‌ జేపట్టు కుంచంబ, వ 


చ్చులకుప్పం బొనరించుచో మరతునంచున్‌ జేయ కయ్యా! దురూ 


హలు చిత్తంబున నింత యాపదలం౦ దోడై కీడులన్‌ బాపు మి 
తుల నే తుంటరి విస్మరించు? జగమందున్‌ వేణుగోపాలకా! 


నీపై భక్తియనంగ వైషయికమున్‌ నిర్దించి, సర్వేంద్రియ 
వ్యాపారంబులు డించి, మానసము నిర్వాత ప్రదేశస్థమౌ 
దీపాకారము6 జేయ నేర్చుట కదా! దేవా! క్రియాశూన్యవా 
చాపాండిత్యము లేమిచే కొన? కృష్ణా! వేణుగోపాలకా! 


కడుదూరంబున నుండి చూచుటకు జుక్కల్‌ చుక్కలంబోలి క 
న్పడు౭దద్రూపవిశేషవైభవము చెంతన్‌ జేరినన్‌ గాక యే 
ర్పడునే? భావవికారతన్‌ దవిలి దూరంబున్న మాకేల చొ 
ప్పడు నీ పూర్ణశుభాకృతిన్‌ దెలియ దేవా! వేణుగోపాలకా! 


నానాకార వికారలోక మృగతృష్టాసౌఖ్యపాథ : పిపా 
సానిష్పీడిత మన్మనోహరిణ, మే చందాన6 గానేర్చు సు 
జ్ఞానానందనిధానశాద్వల మనోజ్ఞస్థానసంచారలీ 

లా నిర్వాహధురీణ? మార్యనుత శీలా! వేణుగోపాలకా! 


అద్వైతంబని, ద్వైతమంచని విశిష్టాద్వైత మంచెన్నియో 
విద్వద్వాదములున్న! వీ గొడవ లీ భేదంబు లేనాడు సం 
విద్వేశ్మా! కడముట్ట నీ జగతి - వైవిధ్యోరుదుష్కంటకా2 
సద్వర్శ్మంబున నిన్ను డాయుటెటు? లీశా! వేణుగోపాలకా! 


మొసలిన్‌ దారుమతిన్‌ గ్రహించి ఎవడంభోరాశి నే లీల దా 
టు? సమగ్రంబగు దేహవాసనకుC గట్టుంబడ్డ మూఢుండు దు 
ర్య్యసనగ్రాహ జనుర్దరామృతితరంగాలోల సంసారఘో 
రసముద్రంబు నెటుల్తరించు? కవిచంద్రా! వేణుగోపాలకా! 


రాఘవరెడ్డి రచనలు 


71 


72 


73 


74 


75 


76 


63 


భవమధ్యాంబుధి శేముషీతరణి దేవా! నిల్చె విజ్ఞాన వా 

యువు నేడెట్టులొ యున్న దంబుధి వికారాల్లోలకల్లోల, మే 

మవునో నావిక! కామితంబు తరపణ్యంబిత్తు! నీచేత ను 

న్నవి ప్రాణాల్‌! దరిచేర్చుమీ! పదిల మన్నా! వేణుగోపాలకా! 77 


సుదినం బియ్యది చింతలెల్ల సమసెన్‌ శుద్దాంతరంగుండ నై 

తి దయాపారగ! కంటి నవ్యతరశక్తిన్‌ దివ్య సావిత్రి న 

భ్యుదితానంద సుధాసముద్ర పరిత: ప్రోద్యచ్చరత్పూర పం 

చదశీచందిర సాంద్రచంద్రిక6 బరేశా! వేణుగోపాలకా! 78 


సావిత్యంకితమయ్యె నా మనము తచ్చారిత్ర సాకల్యమున్‌ 

భావౌచిత్య గుణధ్వని ప్రథితవాగ్వాపార మేపార, దే 

వా! విఖ్యాతి వహించుగాత! మది విశ్వ శ్రేయముప్పాంగ ఈ 

నా వాంఛాఫలసిద్ధి నీ వశ మనంతా! వేణుగోపాలకా! 79 


నిగమంబుల్‌ నిగమాంతముల్‌ తెలియగన్‌ లేనట్టి నీ రూపరే 

ఖ గణింపన్‌ గుణియింప నెవ్వనికి శక్యంబౌను? ఈ లీల యం 
ధగజన్వాయమయో, అవీదృ్భ శభవత్తత్వార్థమున్‌ దెల్పజా 

లు గురూత్తంసుల పాదధూళి దలదాల్లున్‌ వేణుగోపాలకా! 80 


“నాకీ లోకము భిన్నమా మటి యభిన్నంబా యనిర్వాచ్యమా 

నీకున్‌ నాకును భేదమా”యని మదిన్‌ జింతించి వీక్షింప నా 

కేకాకారమె తోచునంత ఇక నే నే యర్థ మెవ్వానితో 

నాకాంక్షింతును నాకు గానిదెది? దేవా! వేణుగోపాలకా! 81 


అంతా నీదయియుండ నన్నియును నీవై యుండ నింకేమొ ధ్యా 
నాంతర్లీనత నొందిచూతుం(ట దృశ్యంబౌదువాక్ళో? త్రిపు 

ట్యంతాకారము జూచుటెట్టిదొ - మనో౭2హంకారముల్‌దీఅ కీ 

(భ్రాంతుల్‌ దీజిపు వేయిచెప్పినను దేవా! వేణుగోపాలకా! 82 


64 రాఘవరెడ్డి రచనలు 


నిను విశ్వాకృతిం జూడజాలని కనుల్‌ నిక్కంబుగా అవ్వి కా 
నని కన్నుల్సుమి మూసినన్‌ దెజిచినన్‌ సామాన్యమే యౌను, ని 
న్లనగా ప్రేమరసార్ద నిర్మలమన :కంజాతమే చాలు! మూ 

సిన కంటన్‌ గనునట్టి దెల్ల దమమే! శ్రీ వేణుగోపాలకా! 


అటు బ్రహ్మం బీటు దృశ్యమున్‌ నడుమ శూన్యం - బక్షులన్నూసి చీ 
కటి యేదో కని, నిన్నుగాంచితి ననంగా6 జెల్లునే? బోఢవి 
స్ఫుటనేత్రంబునగాక - నిన్గను తలంపుల్‌ సూదిబెజ్ఞాన దూ 

ర్చుట కేనుంగును దెచ్చుటే! శుభచరిష్టూ! వేణుగోపాలకా! 


అణువందుంటిని నేను, ప్రత్యణువు నా యందుండె నేనౌదు నా 
యణువున్‌ బ్రత్యణు వేనయౌ నణువు నేనన్‌ మాటయే లేదహో 
గణనాతీత మఖండ మేకరస మజ్ఞానాంధకారంబులే 
దణువంతేనియు నెంత ధన్యుడనొ కృష్ణా! వేణుగోపాలకా! 


కృతకృత్యుండను ధన్యమూర్తిని త్రిలోకీమోహనా! సంపద 
న్వితముల్‌ నా కృతులెల్ల; గాంచితి సముద్వేలంబు, నిస్సీమ, మ 
ప్రతిబింబమ్మగు తృప్తి, ధన్యతమ మూర్దనుండ నోహో! చిరా 
గతమజ్ఞాన మదృశ్యమయ్యె - భవభంగా! వేణుగోపాలకా! 


శిరమందున్‌ ధరింతు నభ్యుదయరాశీభూత తత్తన్న కిం 
గురుకోటీ చరణారవింద వితతా గోభార నిర్వాపణీ 
కరణ(ప్రొఢ వివేకపుణ్యఫలసంఘాత ప్రదాన క్రియా 
భరణారూఢ రజ:కణంబు గుణ దీపా! వేణుగోపాలకా! 


సమలోష్టాశ్మ హిరణ్యు.డై ప్రతిఫలాసంగంబు వర్ణించి, స 
ర్వము నీ పేరట బెట్టి ధర్మమని కర్తవ్యంబు6 గావించు నా 
సుమతిన్‌ సోకవు పుణ్యపాపము లటంచున్‌ సేయు నీ బోధక 
రము మీ పార్టు లెజింగి యాయకొనినారా? వేణుగోపాలకా! 


రాఘవరెడ్డి రచనలు 


83 


84 


రి5 


86 


87 


88 


65 


తనివారన్‌ భుజియించి సౌఖ్యమయ నిద్రన్‌ గాంచుటే దెనికం 

బని భావింపనుగాని ఏ కృతియొ చేయన్‌ నూతనోన్న్మేషశా 

లిని బుద్ధిన్‌ దయచేయనైతివి మొదల్‌ నేడెచ్చటన్‌ దానియొం 

దు? నెవం డదె కొసంగునది? నతబంధూ! వేణుగోపాలకా! 89 


“వలదా సేయంగ కాయికంబులని నన్‌ బ్రశ్నింతువో? చూడుమీ 
బలమేపాటిదొ పిండిబొమ్మ నిది దేవా! నీ ప్రసాదంబెకా 

తలదప్పన్‌ జిబుకంబు మీసము శరచ్చంద్రాతపస్వచ్చమై 

యలరెన్‌, బ్రాయము నల్వదెన్మిదియ కాదా? వేణుగోపాలకా! 90 


ఇంక నాకున్నది కేవలమ్ము హృదయంబే దాని నర్పించినా 

నకలంకంబగు ప్రేమలోకమున, కవ్యాజా! జగద్రూప! దా 

నికి నిందాస్తుతు లేమివచ్చినను రానీ- దత్తవిత్తాపహా 

రకదోషం బొడి కట్టడీ జని-యుదారా! వేణుగోపాలకా! 91 


తను వీణన్‌ బరితాపఘట్టిత మనస్తంత్రీతతిన్‌ బుట్టి యు 

ట్టిన భావాంకుర గీతముల్వినుము తండ్రీ! మాజుగా నీ వినూ 
తనసంశోభిత వంశికా సుషిర గీతస్ఫార పీయూషధా 

రను గ్రోలింపుము! తాపమాజ6 దమిదీఅన్‌ వేణుగోపాలకా! 92 


నిను దేవుండన6 గొందరాప్తులు ననున్‌ నిందింతు రవ్వారినే 

మన నా మాట ఎతింగి తారెవరొ మున్నామూలచూడంబెటిం 

గిన మీదన్‌ నిను గూర్చి యేదయిన నాక్షేపింపగారాదె? నీ 

వన దేవుండవొ- కావొ - ఏమగుదొ? కృష్ణా! వేణుగోపాలకా! 93 


వలగాడ్పుల్‌ మృదుగంధ బంధురములై వచ్చెన్‌ విహాయోరుతం 

బుల- నీ యిందిరమేని చందనముతావుల్‌ క్రమ్మ మంజీరమం 
జులనాదంబులెలర్ప డాసి వలపుల్‌ సొంపార వీడ్యంపు మే 

ల్వలపుల్మీజగ బల్మరించె నన దేవా! వేణుగోపాలకా! 94 


66 రాఘవరెడ్డి రచనలు 


అతిలోకోత్తమ కావ్యకల్పనకు నీ వాకాశపత్రంబు వ్రా 

సితి ముత్యాలన చుక్కయక్కరములన్‌ జితౌటచే నేమొస 

న్మతి యా తుడ్పులు హంసపాదములు సమ్యక్చంక్తి లేదొండు- స 
తతి జూపింపుము కష్టపాఠ్యమిది కాదా? వేణుగోపాలకా! 


చతురాస్యాండ మహాప్రబంధరచనాసందర్భమం. దో మహా 
కృతి! చిత్తై చెడంబాజవేయు పుటగా దృగ్గోచరంబౌ చదల్‌ 
క్షితి మాకుంబలె వ్రాయుటల్‌ చెబిపుటల్‌ నీకున్న వే; కావ్యని 
ర్మితికిన్‌ దప్పవవస్థ లెవ్వనికి6 దండ్రీ! వేణుగోపాలకా! 


గిజిగాడల్లిన గూడు, భేకకృతశుక్తిన్‌, దుమ్మెదల్‌ కీటమున్‌ 
నిజరూపంబుగ నేఆంజూచి మదికిన్‌ నిశ్చేష్టతల్వుట్టునో 
యి జగన్నాథ; అపారపారమగు నీ సృష్టి ప్రకారంబు నా 
యజరుద్రాదు లెజుంగ లేరనిన దప్పా! వేణుగోపాలకా! 


నదులా శాద్వలముల్‌ సశారిత శకున్తంబున్‌ గిరిప్రాంతముల్‌ 
చదలన్‌ మబ్బు పొరల్‌ మహీరుహము లీశా! చూచినప్లెల్ల నా 
మదికేదో స్ఫురియించు6 రాదు వచియింపన్‌ ఖేదమో మోదమో 
అది యానందమొ ఆత్మదర్శనమొ! దేవా! వేణుగోపాలకా! 


రాగాలాపము నందు నొప్పెణయగు సారస్యంబు, సత్మావ్యసం 
యోగంబైన రసంబు చిత్రగతమౌ ప్రోద్యత్మళారేఖ, 5 
ద్యాగోష్టిన్‌ స్థిరపడ్డ యర్థము ద్వదీయంబైన రూపంబుగా 
భాగింతున్‌ భవనత్రయీ మధురరూపా! వేణుగోపాలకా! 


ఏతాదృగ్దగమెల్ల నీ కలయ గాదే? ఈ గతిన్‌ జూతువే 
లా? తళ్ళుల్‌చెడ మాజుమోమిడి- కళాలాలిత్యసంసక్తి లే 
దా తండ్రీ! ఆగుగాక ధర్యమగు కర్తవ్యంబు వర్ణింతురే? 
గీతార్థంబులు విస్మరించితివె? యోగీ! వేణుగోపాలకా! 


రాఘవరెడ్డి రచనలు 


95 


96 


97 


98 


99 


100 


67 


ఉద్యోగంబున కేగెదన్‌ సఖ? మనాగుల్లాఘతన్‌ గాంచితిన్‌ 

బోద్యత్తేజ, మొకింత మేనికి బలంబున్‌ వచ్చి నట్లుండె - సం 

విద్యోషిన్మణి, సత్మళావిభవ, సావిత్రీమహాదేవి సం 

వద్యుక్తుం బొనరించుగాక నను దేవా! వేణుగోపాలకా! 101 


మురళిన్‌ గేల ధరించి యల్ల నగవుల్మోసెత్తు నెమ్మోము౦దా 
మరతో6దామరపూవు టేకు సొబగున్‌ మల్లాడు కందోయి సు 
స్థిరకారుణ్యము జింత, మందగతులున్‌ జెన్నాంద విచ్చేసి నా 

వరమేదో దయచేసి పో వలదె? దేవా! వేణుగోపాలకా! 102 


= వ్రు ఫ్రు వ్రతా 


68 రాఘవరెడ్డి రచనలు 


కవి పరిచయం 


శ్రీ రాఘవరెడ్డిగారు తిరుమలగిరి (వరంగల్లు జిల్లా) 
లో 1895 లో జన్మించినారు. శ్రీ ముసిపట్ల 
వట్టాపఖీరామారావు గారివద్ద, జయుంతి 
పట్టాఖీరామశా స్త్రి గారివద్ద సంస్కృతాంధ్రాల 
అభ్యానం, 1928లో భార్యా వియోగం. 
1929 నుండి ఆర్యన మాజ సంబందము, 
హనుమకొండలోని నచ్చిదానందాశమముతో 
సంబంధము, 1952-62 మహబూబియా ఉన్నత 
పాఠశాలలో ఉపాధ్యాయవృత్తి. పరిదేవనము 
(1947లో ప్రథమ ప్రచురణ. కథలు, గేయాలు 
ఆముద్రిత రచనలు మరికొన్ని. 


రాఘవరెడ్డి రచనలు 


69 


క్ర.సం. పుస్తకం 


I 





70 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
కళాభవన్‌ (రవీంద్రభారతి) హైదరాబాద్‌ -ఫోన్‌:040-29703142 


రచయిత వెల.రూ. 
గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 110/- 
సంపాదకులు ఆచార్య డా॥ జి. అరుణకుమారి, 


శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 


తెలంగాణ పద్యకవితా వైభవం డా. గండ్ర లక్ష్మణరావు 50/- 
మూడుతరాల తెలంగాణ కథ సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి 300/- 

డా.సదానంద్‌ శారద, 

డా.ఎ.యం. అయోధ్యరెడ్డి 

డా. బీ.వి.ఎన్‌.స్వామి 
తెలంగాణ సామెతలు సేకరణ: చైతన్య ప్రకాళ్‌ 100/- 
తెలంగాణ నవలా వికాసం కాసుల ప్రతాపరెడ్డి 50/- 
తెలంగాణ సీనీ గేయ వైభవం డౌ. కందికొండ 125/- 
మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం డా, వెల్దండ శ్రీధర్‌ 60/- 
ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు,శతకము) డా. పి.భాస్మరయోగి 70/- 
తెలంగాణ శాతవాహనుల వారసత్వం డా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
తెలంగాణలో భావకవితా వికాసం సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
తొలినాళ్ల సోయి బెల్లంకొండ సంపతుకుమార్‌ 5్‌0/- 
గోండ్వానాలాండు ఎంత ప్రాచీనమైనదో 
తెలుగుకూడా అంతే ప్రాచీనమైనది డా. సగిలి సుధారాణి 50/- 
మందార మకరందాలు డా. సి. నారాయణరెడ్డి 30/- 
వాగ్భూషణం భూషణం డా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 
రైతు బుణ విముక్తి రాళ్ళబండి రాఘవశర్మ లైగ/- 
(బ్రిటిష్‌ గ్రంథాలయంలో సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 50/- 
తెలుగుపుస్తకాల పట్టిక కమలు కరుణనాయుడు, ఆదిత్య అల్లాడి 
రసార్ధవ సుధాకరము సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 250/- 
సింహగిరి వచనములు కృష్ణమాచార్య ప్రణీత 40/- 
నందగిరి ఇందిరాదేవి కథలు సంపా: సి. సీతాలక్ష్మి పి.వి. సత్యమూర్తి _  50/- 
మాదిరెడ్డి సులోచన కథలు మాదిరెడ్డి సులోచన 120/- 
గంగాపుర మహాత్మ్యము శ్రీ రెడ్రడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 


రాఘవరెడ్డి రచనలు 


లోకమలహరి నవలలు (సంఘం, జగ్గనియిద్దె) సంపా: డా.వింజామర సరోజ 45]- 
ప్రతాపరుద్ర చరిత్రము (సంపా: డాని, వి రామచంద్రరావు) ఏకామ్రనాథుడు ర్‌ర్‌/- 
గెలుపు మనదే పర్పా దుర్గాప్రసాదరావు 25]- 
తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు అడ్లూరి అయోధ్యరామకవి రచనలు 80/- 
తపతీ సంవరణము _ (పరిష్మర్త: డా॥పాటిబండ మాధవశర్మ) అద్దంకి గంగాధరకవి 80/- 
గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 30/- 
వజ్ఞాలగ్గమ్‌ (తెలుగు: డా॥ క. కమల) జయవల్లభుడు 70/- 
కాకతీయులనుండి అసఫ్‌జాహిల వరకు సంపా: ఆచార్య డా॥ జి. అరుణకుమారి, _300/- 
డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 

చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య 45]- 
ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు ఉత్పల సత్యనారాయణాచార్య 75]- 
సుగ్రీవ విజయం (యక్షగానం) కందుకూరి రుద్రకవి 30/- 
శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) సంగిశెట్టి మల్లయ్య 40/- 
ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు అను: డా.బూర్గుల రామకృష్ణరావు 25]- 
జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) వివిధ రచయితలు 35/- 
కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, ఉర్దూ అనువాద కవితలు 25|- 
అక్కమహాదేవి వచనములు - అనువాదం: రేకలిగె మఠం వీరయ్య 100/- 
కథాకళి బెల్లంకొండ చంద్రమౌళిశాస్ర్రీ 40/- 
కథానికా గుచ్ళం పది ఉత్తమ పోటీ కథల సంకలనం 40/- 
హీరాలాల్‌రాయ్‌ కథలు (బ్రతుకు బాటలు, పరిష్కారం) మోరియా హీరాలాల్‌రాయ్‌ 75]- 
పూలపాటలు వివిధ కవులు 25]|- 
శరధార ఊటుకూరు రంగారావు 25]|- 
మనోరమ ఉదయరాజు శేషగిరిరావు 25]- 
ప్రత్యూష (పద్య, గేయ సంకలనం) వివిధ రచయితలు ర్‌0/- 
శ్రీ సిద్దేశ్వర చరిత్రము కాసె సర్వప్పకవి 120/- 
కాళిదాసు బుతు సంహారం తెలుగు: గొట్టుముక్కల రాధాకృష్ణరావు 20/- 
రాఘవరెడ్డి రచనలు (సావిత్రి,రతివిలావం,గోపికావల్లభా, పరిదేవనం)గార్లపాటి రాఘవరెడ్డి 25/- 
వసిడిమువ్వలు-పారాణి నటరాజ రామకృష్ణ 100/- 
హైదరాబాద్‌ స్వాతంత్ర్యపోరాటం అంగ్లం: స్వామి రామానందతీర్థ 130/- 
పునాస సాహిత్య (త్రైమాసిక సంచిక (ఒకొక్మటి) 25]|- 
తెలంగాణ చరిత్ర సంసృతి వ్యాస సంకలనం 200/- 

71 


రాఘవరెడ్డి రచనలు 


